త్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారి సంపూర్ణగ్రంథావళి 


ఉద్సటారాధ్య చరిత్రము 
(గ్రంథకర్త 
తెనాలి రామలింగకవి 


పరిష్కర్త 
శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి 





ప్రచురణ 
శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి వాజయపీఠం 
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి. 
2014 


లఆం9గేత![4ఉగఉ౦ంగ/ంి ౦గ౧4గ౧|1౧4||౮ 


0)/ 160౧41 గి౭౧0211002627/1 


110. ౧6||౮|౦౮౪5 ౧౮౦౦౪41009 56169 110. 10/8 


అగ ౧|౧18 ౧9౦6౧/60 


౧/౦/౧ ఈ0//0/0 *" 2014 


౮౦౦/685 . 1000 


౧౧౮౦౪" ౧6............. 


౧౮|€//5/౧66 0)/ 

5/1 [1.6. 10౧21, !.గ.5. 

6%600611/6 0౦గ106% 

1106002414 11౧4041 96/౭90020౧4౧09, 
11060041-51/ 501 


6/౧౧. 
5//2/ ౧400109, 11౧40814. 


౯౧౧౧6౮ 2/ 
1106008414 11౧4046 0౪అ/౭9€0420౧2౧05 ౧౧౪5౩ 
1160814. 


ఓం నమో వేంకటేశాయ 


వుుంందుంువమూట 
యం.జి.గోపాల్‌ ఐ.ఏ.ఎస్‌. 
కార్యనిర్వహణాధికారి, 
తి.తి. దేవస్థానములు, 
తిరుపతి. 


తిరుమల తిరుపతి దేవస్థానం ప్రజల్లో ధార్మిక చింతనను కలిగించడంతో 
పాటు ధార్మిక సాహిత్యాన్ని ముద్రించి విశేషంగా ప్రచారం చేస్తున్నది. తిరుమలలో 
వెలసిన అఖిలాండకోటి (బ్రహ్మాండనాయకుడైన శ్రీ వేంకటేశ్వరస్వామిపై 
భక్తిభావనతో రచనలు చేసినవారెందరో ఉన్నారు. వారిలో అన్నమయ్య 
ప్రముఖుడు. అన్నమయ్య, ఇతర తాళ్లపాకకవులు రచించిన సంకీర్తనలనేగాక 
'ప్రాచీనకవుల తాళపత్ర గ్రంథాలను కూడా సేకరించి పరిశీలించి, పరిష్కరించి 
అచ్చువేసిన పరిశోధకులలో అగ్రగణ్యులు శ్రీమాన్‌ వేటూరి ప్రభాకరశాప్రిగారు. 


సంస్కృతాంధ్రభాషలో విశేషపాండిత్యాన్ని సంపాదించిన శాస్రిగారు 
మద్రాసులో కొంతకాలం తెలుగుపండితునిగా పనిచేశారు. తర్వాత మద్రాసు 
ప్రభుత్వ ప్రాచ్యలిఖిత పుస్తకభాండాగారంలో పరిశోధక పండితునిగా పనిచేసి 
అనేక [గ్రంథాలను వెలుగులోనికి తెచ్చారు. ఉత్తమ పరిశోధనగ్రంథాలను 
పరిష్కరించి ముద్రించారు. తిరుపతిలోని తి.తి.దే ఓరియంటల్‌ కళాశాలలో 
ఆచార్యులుగా పనిచేస్తూ తాళ్లపాక అన్నమాచార్య సంకీర్తనల రాగిరేకులను తొలుత 
పరిష్కరించి రెండు సంకీర్తన సంపుటాలను వెలుగులోనికి తెచ్చారు. ఎంతోమంది 
శిష్యులను ఉద్దండపండితులుగా తీర్చిదిద్దారు. 


17 ఉద్భటారాధ్యచరిత్ర 


యోగివర్యులు, ఉత్తమపరిశోధకులు, బహుముఖటప్రజ్ఞాశాలి, కవి, 
ఆత్మదర్భనులైన శ్రీ శాస్త్రిగారి సాహిత్యసేవను గుర్తించి తి. తి. దేవస్థానం 2007వ 
సం॥లో శ్వేతభవనంలో “శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి వాజయపీఠాన్ని” స్థాపించింది. 
ఈ పీఠం స్థాపించిన నాటి నుండి వారు పరిష్కరించి రచించిన గ్రంథాలను 
ముద్రించి ఆంధ్రసాహితీ లోకాని కందించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం, 
శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి వాజ్బయపీఠం శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే 
ఇప్పటికే చాలా [గ్రంథాలు ముద్రించింది. ఈ వరుస క్రమంలో ప్రచురింప 
బడుతున్న గ్రంథమే తెనాలి రామలింగకవి రచించిన “ఉదృటారాధ్యచరిత్రము”. 


తెలుగుసాహిత్యంలోని అపూర్వ సత్ర్రబంధాలలో ఈ ఉదృ్భటారాధ్య చరిత్రం 
ఒక్కటి. ఉదృ్భటుడనే భక్తుని భక్తి తత్వాన్ని ప్రతిపాదించే గ్రంథమిది. భక్తిప్రబోధకమైన 
ఈ ఉత్తమ (గ్రంథాన్ని ఆంధ్రసాహిత్యాభఖిమానులందరూ ఆదరించగలరని 
ఆశిస్తున్నాను. ఇలాంటి ఉత్తమ గ్రంథాన్ని ముద్రించి పాఠకలోకానికందించి 
నందులకు శ్రీవేటూరిప్రభాకరశాస్త్రి వాజయపీఠం అధికారులను అభినందిస్తున్నాను. 


సదా శ్రీవారి సేవలో... 


టం కథోపా! 

ఆ 
కార్యనిర్వహణాధికారి 

తిరుమల తిరుపతి దేవస్థానములు 


తిరుపతి. 


న 


సనం స 


ర 


బన సమే 
లో క్క 


గ ఖ 


ం. 
వ 
హై 
క్‌ 
స 


హా 
న 
నా 
నె 


(టం 


టు. 
ణ్‌ 


/| 
జా 


వం. 





ఇగ 


ఇగ1 





. 


పీఠిక 
- శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు 


సరస్వతీపత్తిరిక యపూర్వములగు సత్ర్రబంధములను వెల్లడించుట 
సంతోష విషయము. ఇప్పుడు ప్రకటితమయిన యుదృటారాధ్యచరిత్ర మట్టి 
యపూర్వసత్ర్రబంధములలో నొక్కటి. దీనికి 


కర్త తెనాలి రామలింగకవి 


అనంగానే దీని సత్రబంధత్వము గొంత సమర్థిత మగును గదా! 
తెనాలి రామలింగకవి యని, తెనాలి రామకృష్ణకవి యని యొక్కనినే యటు 
నిటు గూడంలోకము పేర్మొానుట గలదు. తొలుత నాతండు శైవుందనియు, 
నప్పుడు రామలింగండని పేరయ్యెననియుందర్వాత వైష్ణవము పుచ్చుకొనె 
ననియు, నప్పుడు రామకృష్ణుండని మార్పుపేరయ్యె ననియుం బ్రతీతి. దీనిని 
వీరేశలింగము పంతులుగారు మొదలగువారు గొందజు నమ్మిరి. 
మజికొందజు నమ్మరయిరి. 'ఆ రెండుపేళ్లు నొక్కనివే యని నేనును 
విశ్వసించుచున్నాండను. అట్లు విశ్వసించుట కిదివజకున్న యా మైతిహ్యము 
మాత్రమేకాక యపూర్వముగాం గొన్ని యాధారములు నా కగపడినవి. 
తెలుపుచున్నాందను. 


(రామలింగండదే - రామకృష్ణుడు) 


రామకృష్ణకవి కృతములుగా నిదివజణకు దొరకి ప్రకటితములయి యున్న 
(గంథములు రెండు. అవి పాండురంగమాహాత్యమును, ఘటికాచల 
మాహాత్యమును. రామలింగకవి కృతిగా నిప్పుడు కొత్తగా దొరకి 





ర్న విశ్వకర్మవంశ్యుండు, ధీరజనమనోరంజనకర్త, తెనాలి రామలింగకవి యొకం 
దున్నాండు. ఆతందు వేలు. 


న ఉద్భటారాధ్యచరిత్ర 


ప్రకటితమయినది యుదృటారాధ్యచరిత్రము. తొల్త నాతండు శైవుండుగా 
నుండి తర్వాత వైన్టవుండుగా మాజిననియే నే నిందు ముందు 
నిరూపింపనున్నాండను గాన యుద్భృటారాధ్యచరిత్రము మునుపటి 
([గ్రంథముగాను తక్కిన రెంటిని దర్వాతివానింగాను దెలుపుచున్నాండను. 


ఉదృటారాధ్యచరిత్రమున రావులింగకవి స్వవిషయమిట్లు 
తెల్పుకొన్నాండు వా 


సీ. _ కౌండిన్యముని రాజమండలేశ్వరవంశ 
పాథోధి నవసుధాభానుమూర్తిం 
బాలగుమేలేశ పదపయోజద్వయీ 
ధ్యానధారణ సముదాత్తచిత్తు 
మానితాయాత యామానామభావిత 
విపుల మహాయజుర్వేదవేది 
రామేశ్వరస్వామి రమణీయ కరుణా వి 
శేషపోషితవిలసిత సమగ 
గీ. సహజ సాహిత్య మాధురీ సంయుతాత్ము 
లక్క్మమాంబకు ఘనయశోలక్ష్మి వెలయు 
రామధీమణికిని బుత్రు రామలింగ 
నామవిఖ్యాతుం గావ్యనిర్ణయధురీణు. 


గద్యమునందును, “ఏలేశ్వర గురువరేణ్య చరణారవిందషట్టరణ 
సకలకలాభరణ రామనార్య సుపుత్ర సుకవిజనమిత్ర కుమారభారతీ 
బిరుదాఖిరామ రామలింగయ ప్రణీత” మని యున్నది. 


పాండురంగమాహాత్యమున రామకృష్ణకవి యిట్లు చెప్పుకొన్నాండు. 


బ్‌ 


పీఠిక 1 


న శైవవైష్టవ పురాణావళీ నానార్థ 
ములు నీకుం గరతలామలకనిభము 


లంధ్రభూమి కుచాగ్రహారాభమైన 
త్రీ తెనాల్యగ్రహారనిర్దేత వగ్ర 
శాఖీకాకోకిలమవీవు సరసకవివి 
రమ్యగుణకృష్ణ! రామయరామకృష్ణ! 


కౌండిన్య సగోత్రుండ వా 

ఖండలగురునిభుండ వఖీలకావ్యరససుధా 
మందనకుండలుందవు భూ 

మండల వినుతుందవు లక్ష్మమావరతనయా! 
“రదనీరూపము రామకృష్ణకవిచంద్రా ! సాంద్ర కీర్తీశ్వరా!” 
వాక్కాంతాశ్రయు భట్టరు 

చిక్కాచార్యుల మహాత్ము శ్రీగురుమూర్తిన్‌ 

నిక్కృపుభక్తి భజించెద 

నిక్శావ్యకళాకలాప మీడేజుటకున్‌. 


గద్యమున - ఇది శ్రీమత్పరమపదనాథనిరవధిక కృపాపరిపాక 


పరిచిత సరసకవితాసనాథ రామకృష్ణకవినాథ ప్రణీతంబైన - అని యున్నది. 


రామలింగకవి రామకృష్ణకవి 
కౌండిన్యగోత్రుండు కౌండిన్యగోత్రుండు 
శుక్షయజుర్వేది శుక్షయజుర్వేది 
తండ్రి, రామయ తండ్రి, రామయ 
తల్లి, లక్ష్మమ తల్లి, లక్ష్మమ 
కుమారభారతీవిరుదాఖి శారదనీరూపము 


రాముడు రామకృష్ణ కవిచంద్రా! 


]ల[ ఉద్భటారాధ్యచరిత్ర 


ఉదృ్భటచరిత్రము బాల్యమున రచించినది గాన, 'కుమార భారతి యని 
బిరుదు చెప్పుకొన్నాండు. పాండురంగమాహాత్యము ముదివయసున 
రచించినది గాన 'శారద నీ రూపము' అని కృతిపతి తన్ను సంబోధించినట్టు 
చెప్పుకొన్నాండు. కాన, యీ భేదము సంగతమే. ఇన్ని సరిపడియున్నను 
నుదృటచరిత్రమున రామలింగయ యని [గ్రంథకర్తపేరును పాలగుమి 
యేలేశ్వరుందని గురుని పేరును, పాండురంగమాహాత్యమున రామకృష్ణుందని 
(గ్రంథకర్తపేరును, భట్టరు చిక్కాచార్యులని గురునిపేరును గానవచ్చుట, 
గద్యములరీతులు భిన్నములుగా నుండుట రెండు నొక్కనిపేళ్లే యను 
సిద్ధాంతమునకుంగొంత బాధకముగాం గానవచ్చును. ఈ భేదములు మతము 
మాజుటచే నేర్చడినవే యని నే ననెదను. 


అందుకు సాధకములు 
ఇందుమతీపరిణయమని తెనాలి రామభద్రకవి కృతి యొకటి కలదు 
'అందిట్లున్నది. 
తం ననిన కవితాఘనతామహు మత్పితామహున్‌ 
రామయ రామకృష్ణకవిరాజుందలంచి నుతించి మొక్కెదన్‌ 


గీ. తదనుసంభవ మణిని సుదక్షిణాప 
రిణయముఖకావ్యరచనాధురీణు నాంధ్ర 
కవికదంబములోనంబ్రఖ్యాతింగన్న 
యన్నప కవీంద్రు ధీసాంద్రు నభినుతింతు. 


వ వ వ 





1. ఇది తంజాపురపు సరస్వతీ పుస్తకభాండాగారమునం గలదు. శ్రీ మానవల్లి 
రామకృష్ణకవి, యం.ఏ.గారు దీని విషయము 1914 సంవత్సరాదిసంచికలో 
“తెనాలి కవులు” అను వ్యాసమునం దెలిపినారు. వారే దీని ప్రతిని చెన్నపురి 
గవర్నమెంటు లైబ్రరికిని ఒసంగినారు. 


బ్‌ 


పీఠిక న. 


'ప్రౌఢి మీ పెదతాత పాండురంగాది స 
తృతులు చేసెను రామకృష్ణసుకవి 
అనుజుందన్నప్ప మీ పినతాత రచియించెం 
బరగ సుదక్షిణాపరిణయంబు 
మీ తాత శ్రీగిరి చాతురీ విఖ్యాతి 
శ్రీ శ్రైలమాహాత్యకృతి యొనర్చి. 
కడిమి మీ తండ్రి యిమ్మడి రామకృష్ణాఖ్యుం 
డనం గీర్తిగనె సంస్కృతాంధ్రములను. 


జెర! యనిపించె మీ యన్న వీరరాఘ 
వాఖ్యకవి సర్వకవితామహత్వమునను 
నిన్ననూచానసంతాను నెన్నందరమె? 

ప్రాజ్ఞహృదయాబ్దరవి రామభద్రసుకవి! 


దీనింబట్టి చూడంగా బాండురంగమాహాత్య్యాదులను రచించిన 


తెనాలి రామకృష్ణకవియును, సుదక్షిణాపరిణయము రచించిన తెనాలి 
యన్నయ కవియును నన్నదమ్ములని యెర్పడుచున్నది. దీనికి సరిగానే 
సుదక్రిణా పరిణయమున : 


గీ. 


నవ్యసుగుణాభిరామ తెనాలిరామ 
పండితా[గ్రణిసత్పుత్తు భవ్యమిత్రు 
హరపదాంభోజ సౌముఖ్యు నన్నపాఖ్యు 
నన్ను బిలిపించి యాదరోన్నతి వహించి., 


ర ఉద్భటారాధ్యచరిత్ర 


గద్యము- “ఇది శ్రీమత్తెనాలిరా మేశ్వర శా శ్వతకృపాకటాక్షలక్షిత 
కవితాఖిరామ రామయపండితకుమార సహజశైవాచారసంపన్నధీమ దన్నయ 
నామధేయప్రణీతంబైన సుదక్షిణాపరిణయమందు” అని యున్నది. 


ఈ సుదక్షిణాపరిణయ పద్యములవలన గూడం దెనాలి రామకృష్ణుండు, 
తెనాలి యన్నయ, యన్నదమ్ములగుట యితర ప్రమాణనిరపేక్షముగానే 
యేర్చడుచున్నది. ఇర్వురును రామయ పండితుని కొడుకులే; తెనాలివారే; 
ఒక కాలమువారెే. (అది ముందు తెలియనగును. ) అంతేకాక రామలింగండే 
రామకృష్ణుందయ్యె ననుటను గూడ నీ సుదక్షిణాపరిణయమే స్వతంత్రముగా 
సాధించుచున్నది. ఉదాహృత గద్యపద్యములవలన నన్నయ సహజ 
శైవాచారుం డనియు తెనాలిలో వెలసిన రామేశ్వరస్వామి యనుగ్రహమునం 
గవిత నేర్చినవాండనియు, మతఠతియు - 


గీ. కాళిదాసాది సంస్కృత కవులం దలంచి 
ఆం(ధ్రభాషావిశేషభాషాధిపతుల 
నన్నపార్యాదులను బుద్ధి సన్నుతించి 
పాలగుమి భీమగురుని సద్భక్తిం గొలుతు. 


అను పద్యమువలనంబాలగుమి భీమయ శిష్యుండనియు నెజుక 
పడుచున్నది. దీనినింబట్టి యన్న్మయ కుటుంబమువారును సహజముగా 
శైవాచారసంపత్తి కలవారనియు, తెనాలి రామలింగస్వామి భక్తులనియుం, 
బాలగుమివారి శిష్యులనియుం దలంపంగూడును. మన ప్రస్తుతగ్రంథమగు 





1. పాలగుమివా రారాధ్యులు గాంబోలును. రామలింగకవి కింకను నూజేండ్లకు 
ముందొకండా యింటిపేరివాండు శైవాచార్యుండు కొండవీటి రెడ్డిరాజ్యమున 
నున్నట్టు శాసనమున్నది. శో. “పాల్టుమి శ్రీకంఠగురోః పంచాక్షరమం(త్ర 
పౌనరుక్తస్య శిష్యాయ శిష్యపరిషద్రక్షా దాక్షిణ్యసత్మటాక్షస్య. "శక 1336 నాంటిది, 
పెదకోమటి మాచారెడ్డి శాసనము. శృంగార శ్రీనాథము ననుబంధము చూచునది. 


పీఠిక ర 


నుదృటచరిత్రమును రచించిన రామలింగకవి యిట్టి లక్షణములు గలవాండు. 
ఆతని శైవాచారనిరతి యుదృటచరిత్రమున స్పష్టముగాంగన్పట్టుచున్నది. 
మటథియు నాతండు 'రామేశ్వరస్వామి రమణీయ కరుణావిశేషపోషిత విలసిత 
సమగ్ర, సహజసాహిత్యమాధురీసంయుతాత్ముండ'నియు “పాలగుమేలేశ 
పదపయోజ ద్వయీధ్యానధారణ సముదాత్తచిత్తుంది ననియు జెప్పు 
కొన్నాండు. పాలగుమి యేలేశ్వరుండును, బాలగుమి భీమేశ్వరుండును 
నన్నదమ్ములో తండ్రికొడుకులో? అయియుందురు. 


మళథి, యన్నయ తన యన్నయని రామలింగనిం (లేక రామకృష్ణునిం) 
బ్రస్తుతింపకున్నంతమాత్రాన వారి సౌదర్యవిషయము సందేహింపందగిన 
దేవో యనరాదు. తెనాలిరామభద్రకవి తన తాత లన్నదమ్ములు 
ముగ్గురనియు, మొదటివాండు పాండురంగమాహాత్యకర్త రామకృష్ణుం 
దనియు, రెండవవాండు తన తండ్రి తండ్రి శ్రీగిరి యనియు, మూండవవాండు 
సుదక్షిణాపరిణయకర్త యన్నయ యనియు స్పష్టముగాంజెప్పినాండు గాన 
యిట్టి సందేహమునకు సందు లేదు. 


అన్నయకవి మతము మార్చుకొన్నాండన్న యనాదరముచే నన్నగారిని 
బ్రస్తుతింపకపోయెనేమో? 'సహజశైవాచార యన్నపద మాయన్న నడుమం 
దెచ్చుకొన్న వైష్ణవాచారము మీంది వైమనస్యముచేం జేర్చుకొన్నదేమో? 
రామకృష్ణకవి తన మతముమార్చును దెలుపుకొనకున్నను, బాండురంగ 
మాహాత్యమున 'శైవవైష్ణవపురాణావళీ నానార్ధరచనా పటిష్టైెక రమ్యమతివి” 
అని తన శ్రైవప్రబంధ రచనమును దెలుపుకొన్నాండు. 





1. శైవవైష్టవ పురాణావళీ నానార్థములు నీకం గరతలామలకనిభము' లని పాఠాంతరము 
కలదు. పాండురంగమాహాత్యమున స్‌ పద్యము పాఠభేదములతో నున్నది. 


ల! ఉద్భటారాధ్యచరిత్ర 


తెనాలిలో నుండుటచేతనే తర్వాత తెనాలివారని యింటిపేరేర్పడినది 
గాని యంతకుముందు వారి యింటిపేరు గార్లపాటి వారని ప్రాంతవ్రాంతలలో 
నున్నది. గురుజాడ శ్రీరామమూర్తిపంతులుగారు వీరేశలింగం పంతులు 
గారును దీనిని జెప్పిరి. తెనాలిలో నున్న రామయపండితుండు శైవాచారపరుండు 
గాన, యక్కడ వెలసియున్న రామలింగస్వామిపేరే తన ప్రథమ పుత్రునికిం 
బెట్టుకొనెనని నేను దలంచుచున్నాండను. అన్నయ చెప్పుట చేతనే కాక 
యీ క్రింది సాధనముచేతం గూడ నాతండు వైవాచారపరుండని 
రామలింగేశ్వరస్వామిభక్తుండని యేర్పడుచున్నది. 


తెనాలిలో రామలింగేశ్వరస్వామి యాలయమున నొక యుత్సవ 
విగ్రహము పీఠము మీంద నీ శ్లోక మున్నది. 


శ్లో. శ్రీ తెనాలి నగరే వ్యరాజయ 
ద్గార్లపాటి పురరామపండితః 

శుక్షమాఘ సితపంచమీగురౌ 

రామలింగ ముమయోత్సవాకృతిమ్‌ . 


రామలింగని యింటిపేరు గార్లపాటివారని యిదివజణకు వ్రాసిన 
వారెవ్వరు గాని యీ శ్లోకము నునికి నెటింగినట్లు తెలియరాలేదు. 
రామలింగని యింటిపేరు తొల్త గార్లపాటి వారనుట నీ శాసన శ్లోకము 
స్థిరపణచుచున్నది. ఉద్భటారాధ్యచరిత్రలో రామలింగండు తన యింటిపేరేదో 





1. పదియేందడ్లకు ముందీశ్లోకమును గూర్చి గుంటూరిలో శ్రీ మల్లాది సోమయాజులు 
గారు నాకుం జెప్పిరి. మూండేంద్లకు ముందు నేను జూచితిని. ఇప్పుండొక 
మిత్రుండు చూచి వ్రాసి పంపెను. శుక్ష సం॥ మాఘ శుద్ధ పంచమీ గురువారము 
స్వామి కణ్టుపిళ్లగారి పుస్తకమునుబట్టి చూడంగా సరిపడకున్నది. 


పీఠిక య. 


పేర్ళాననే లేదు. రామకృష్ణుండై పాండురంగమాహాత్యమునను బేర్శొనలేదు. 
“'శ్రీతెనాల్యగ్రహార నిర్ణిత? నని మాత్రమందుం జెప్పుకొన్నాండు. అప్పటికి 
తెనాలివారని యింటి పేరు స్థిరపడకుండవచ్చును. అన్నయ సుదక్షిణా 
పరిణయమునం 'దెనాలి యింటిపేరు చెప్పుకొన్నాండు. 


మనుమండగు రామభద్రకవి చెప్పుటచేతను, దల్లిపేరు మొదలగునవి 
సరిపోవుటచేతను రామకృష్ణుండును, నన్నయయు నన్నదమ్ములని 
స్పష్టపడినది. ఉదృ్భటచరిత్రమందు6 గానవచ్చు రామ(లింగే)శ్వరస్వామి 
యను[గ్రహము, పాలగుమివారి శిష్యత్వము, శైవాచారము మొదలగునవి 
సరిపోవుటచేతను, లోకమందు6 బారంపర్యముగా వచ్చుచున్న ప్రతీతికిం 
గూడ నిర్వాహమెర్పడుటచేతను, నుదృటారాధ్యచరిత్ర కర్తయగు రామలింగ 
యయే వైష్ణమతము పుచ్చుకొని రామకృష్ణుండై పాండురంగమాహాత్యము 
రచియించినాండని, వారు వేజుపురుషులు గారని, నిర్ణయించుట ప్రమాణ 
దూరము కాదు. 


పోలికలు 


రామలింగకవియె రామకృష్ణుందయ్యెననుట కింకను మఖియొక 
బలవత్ర్రమాణము చూపెదను. పాండురంగమాహాత్యమున 'శైవవైష్టవ 
పురాణావళీ నానార్ధరచనా పటిష్టెక రమ్యమతివి” యని చెప్పంబడుటచే 
నాతదేవో శైవపురాణ కథల రచియించి యుండవలె ననియు నీ 
యుదృటారాధ్యచరిత్రము వానిలోనిది యగుననియు ననుకొంటిమి. తొలుతం 
దాను శైవుండై యున్నప్పుడు రచియించిన యుదృ్భటారాధ్య చరిత్రములోని 
పద్యములే మార్చీ మార్చకుండం దర్వాత వైష్టవుందై రచించిన 
ఘటికాచలమాహాత్యమున నాతండు చేర్చుకొన్నాండు. ఇవిగో చూడుండు. 


111 


ఉద్భటారాధ్యచరిత్ర 


అచలసుతాభర్త కర్చ్పించి మథి కాని 
మృగములు లేంబూరి మేయ వచట 
అసమలోచనునకు నర్చించి మథటి కాని 
యళులు క్రొవ్విరుతేనె లాన వచట 
అంధకధ్వంసికి నర్చించి మథి కాని 
కోయిల లిగురాకు గొజుక వచట 
అంగజారాతికి నర్చించి మటథి కాని 
చిలుకలు పండ్లు భుజింప వచట 


తక్కుంగల జంతువులు శంభుందలంచి కాని 
యుచితవర్తనములంగోరి యుండవచట 
వదనములు వేయుంగలయంతవానికైన 

నా యరణ్యంబుంగొనియాడ నలవి యగునె? 


హరిణంబున్‌ బులివెంచు, సింగమొగి సయ్యాటంబులాడున్‌ గరిన్‌, 
బురినీడన్‌ ఫణిడింభజాలముల నిల్పుం గేకి, చిట్టెల్మలన్‌ 
గరుణన్‌ బిల్లులజాలముల్‌ బెనుచుంగాకంబుల్‌ నిశావేళ ఖీ 
కరఘూకంబులపొంతంగన్ను మొగుచున్‌ గాంక్షించి తద్భూములన్‌. 


తబిసి మొత్తంబు అేపాడి తానమాడి 
డిగియలచేరువలను బూదియ యలందు 
కాలమునంబల్మును 'దియంబకం యజామి 
“హే యటంచును జలపక్షు లెల్లయెడల. 


సామగుణంబు గ్రోల్చుంబికశాబకపంక్తులు శ్రైవధర్మముల్‌ 
(ప్రేమనుపన్యసించు శుకబృ్బందము లీశ్వరయోగశాస్త్రముల్‌ 


బ్‌ 


బ్‌ 


పీఠిక 06 


కోమలరీతి శారికలు గూడి పఠించు వినోదలీలలన్‌ 
గామవిరోధింబాడు నధికంబుగ నచ్చట భృంగపోతముల్‌. 


అభ్రగంగాప్రవాహమ్ములెన్నియొ కాని 
తల ధరియింతు రందబజును నదులు 
పదినూజుపడగలపాములెన్నియొ కాని 
యందజఖు నురగేంద్రహార యుతులు 
డాలొందుచంద్రఖండంబులెన్నియొ కాని 
యందఖు ధరియింతురమృతకరుని 
విషరాళింబుట్టినవిషములెన్నియొ కాని 
యందజు హాలాహలాంకగళులు 


గంధగజదైత్యు లెందజో కాని యంద 

అతుల గజచర్మపటధారులైనవారు 

కర్మ బంధంబు స్వప్నభాగముననైన 

క్రాలుకొనకుండ నిద్రింపంజాలుఘనులు - (ఉదృ్భటచరిత్ర) 


మొకరితేంటులు మూతి ముట్టవు తేనియల్‌ 
శ్రీమధుశాసి కర్చించి కాని 
కోకిలమ్ములు చిగురాకులు గొజుకవు 
శ్రీవనమాలి కర్పించి కాని 
లేంబచ్చికల్‌ గబళింపవు హరిణముల్‌ 
శ్రీనీలమూర్తి కర్పించి కాని 
ఫలభుజిక్రియలకుంజిలుకలు దలంపవు 
శ్రీమాధవునకు నర్పించి కాని 


వేరని 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 


యితర జంతువులును హరి మతిందలంచి 
కాని యే వర్తనమునకుంబూనవనిన 
నా తపోవనమాహాత్య మభినుతింప 
నలవియే వే మొగంబులచిలువకైన 


పులు లేదున్‌ మృగశాబకంబుల హరుల్‌ పోషించు నత్యాదృతిన్‌ 
గలభానీకముంగాకముల్‌ మెలంగు ఘూకథ్రేణితోంబిల్లు లె 
ల్మలంగాచున్‌ శిఖికోటి లేంజిలువలన్‌ లాలించు నుత్ఫుల్లబ 
ర్హలసచ్చాయల నుంచి యచ్చటి యరణ్యానీ ప్రదేశంబులన్‌. 


ఒక చిత్ర మచటి జటిపా 
లికి మున్‌ సంజలను గ్రుంకి లేచి సమాధిన్‌ 
సకలశకుంతంబులు తా 
రకమంత్రోచ్చారణాభిరతి మతిం బొదలున్‌. 


శుకముల్‌ ప్రామినుకుల్‌ గుణించు గణియించున్‌ ధర్మమర్మేతిహా 
స కథల్‌ శారిక లీరికల్లొను మనీషన్‌ శేషభాషావిశే 

ష కళాశాస్త్ర ముపన్యసించు బకముల్‌ సాత్రాజితీ ప్రాణనా 
యక నామాళి నళుల్‌ పఠించు సతతోద్యద్దీతికాచాతురిన్‌. 


నునుగాలిదూదిపానుపులెన్నియో కాని, 
యందజు శయనీకృతాహివరులు 
సురలోకవాహినిర రములెన్నియొ కాని, 


య్రి 
యందఖజు దివ్యతీర్థాంబుపరులు 

నీటజనించు మానికములెన్నియొ కాని, 
యందటు కౌస్తుభహారయుతులు 


పీఠిక లర 


చలివెండివెలుంగులసాములెందటొ కాని, 
యందజు నిందుకంజాప్తదృశులు 


గ్‌. ఖగకులాధీశులెందజు కలరొ కాని, 
యందఖును బుల్లురా టెకియములవారు 
నారువోసిన రీతి నున్నారు ధీరు 
లన్నగరియందుం గాపురం బున్నవారు (ఘటికాచలమాహాత్యము ) 


ఉదృటారాధ్యచరిత్రపద్యముల ఛాయగల పద్యములు పాండురంగ 
మాహాత్యమునంగూడ లేకపోలేదు. కాని ప్రాఢతరమయిన రచన మగుటచేం 
బాండురంగమాహాత్యమున నీ విధముగా బాడినపాటయే యనందగు 
పద్యములు గానరావు. ఈ సాధనములన్నియు రామలింగండదే రామకృష్ణుం 
డయ్యె నను సిద్ధాంతమును నిర్వివాదముగా నెలకొల్చ్బంగలవని నా నమ్మకము. 


ఇంకొక సాధకము 


ఇన్ని సరిపడినను నుదృటారాధ్యచరిత్ర రచనాకాలమును, పాండురంగ 
మాహాత్య రచనాకాలమును నొక్కప్రురుషుని జీవితపరిమాణము నందుం 
బొందనివిగా నుండినచో నిక నీ వాదమెల్ల వమ్మయి పోవలసినదే యగును. 
ఆ చిక్కు లేకుండ నదియుంగుదురుచున్నది. ఒక్కనికే రెండు పేళ్లను 
సిద్ధాంతము నిర్వివాదముగా నిల్చుచున్నది. 





1. ఘటికాచలమాహాత్యము తెనాలి రామకృష్ణకవి రచితమయినను నది యాతని 
మనుమని కాలమున (ఆ మనుమని పేరులేదు) ఖండోజీరాయండను 
మహారా్ట్రునకుం గృతి యీాయంబడినది. కాన, యందుం గృత్యవతరిణిక 
రామకృష్ణుని రచనముగాదు. రామకృష్ణుని విషయ మందేమియు లేదు. అది 
కలావతీ ముద్రాక్షరశాలలో 1902 సం॥ ముద్రితమయ్యెను. 


3ల౦1 ఉద్భటారాధ్యచరిత్ర 


ఉద్భటచరిత్ర రచనాకాలము 


కొండవీడు దుర్దాధ్యక్షుండుగా నున్న నాదిండ్ల గోపమంత్రికడ 
ముఖ్యోద్యోగియైన యూరె దేచమంత్రి యుదృటారాధ్యచరిత్రము కృతి 
గొన్నాండు. అదియెల్లం గృత్యవతరణికలోం జూడందగును. శ్రీకృష్ణదేవరాయండు 
క్రీ. 1515 సం॥ కొండవీడు జయించెను. అదిమొదలుగాంగృష్టరాయల 
యేల్చడి కది లోపడినది. రాయలమంత్రి యగు సాళ్వతిమ్మరసు కొండవీటి 
పాలనమును దన మేనల్లుండగు నాదిండ్ల గోపమంత్రి కప్పగించెను. నాదిండ్ల 
గోపమంత్రి సుప్రఖ్యాతుండు. గోపమంత్రి క్రీ. 1517న దేచమంత్రికొక 
యగ్రహారము నొసంగెను. 

దేచమంత్రి శైవాచారపరాయణుండు. ప్రోలనారాధ్యుని వంశమువాం 
డగు చంద్రశేఖరవాచంయముని శిష్యుండు. మజియు మహావిద్వాంసుండగు 
లొల్ల లక్ష్మీధరపండితునకును శిష్యుండు. ఆ లక్ష్మీధరుండు కటాక్షింపంగా 
శివపంచస్తవి కీతడు వ్యాఖ్యానము రచించెను. 


అందు :- 

శ్లో. _ “నాదిండ్ల గోపన్ఫపతే రూరేదేచ ప్రధానతా 
క్వచిదర్ధః క్వచిన్మైత్రీ కృచిద్ధర్మః క్వచిద్యశః 
ఖ్‌ ఖ్‌ ఖ్‌ 
న యస్మా దస్తే శ మాదా, దఖీలమనుపతిం దేచయామాత్యవర్య 
స్ఫో౭ యం శ్రీచంద్రమౌళి ర్హయతి గురువరః ప్రోలనారాధ్యవంశ్యః॥ 
(ఈ గురునింగూర్చి యుదృటారాధ్యచరిత్రము నవతరణికను 

(గ్రంథావసానమును గూడం జూచునది.) 


“స చాయం దేచయామాత్యో మహిమస్తవపంచికామ్‌ 
లక్ష్మీధరకటాక్షేణ కురుతే గురుతేజసా॥;” 


పీఠిక లర 


దేచమంత్రి గోపమంత్రిచే నగ్రహారాది సమ్మానముం బడసి ప్రఖ్యాతుం 
డయిన పిదపనే యుదృ్భటచరిత్రము కృతినంది యుండును. ఆ కాల 
మించుమించుగా క్రీ. 1525 అని తలంపవచ్చును. దీనిచేందెనాలి రామలింగ 
కవి కృష్ణదేవరాయల సభలో నున్నాడన్న లోకప్రతీతి సదాధారమయి సంరక్షిత 
మగుచున్నది. 


క్షే 
పాండురంగమాహాత్య రచనాకాలము 


పాండురంగమాహాత్యము విరూరి వేదాద్రిమంత్రి కంకితమయినది. 
ఆ వేదాద్రిమంత్రి కందాళ యప్పలాచార్యుల శిష్యుండు. మంగయ గురువరాజు 
కుమారుడగు పెదసంగభూపాలునొద్ద వ్రాయసకాండు. చిత్రభారతకృతిపతి 
తండ్రి పెద్దతండ్రులును, వైజయంతీవిలాసకర్త యగు సారంగు తమ్మకవియు 
నీ కందాళ యప్పలాచార్యులకు శిష్యులు. క్రీ. 1542 పరాభవ వత్సరమున 
గండికోట ప్రభువు కందాళయప్పలాచార్యులకు భూదాన మొసగిన శాసనము 
గలదంట. దీనింబట్టి పాండురంగమాహాత్య రచనాకాలమించుమించుగా 
క్రీ. 1550, 1560 అగునని తలంపవచ్చును. మజియు పాండురంగ 
మాహాత్యమున రామకృష్ణునిచే 

భట్టరు చిక్కాచార్యుండు 

తన గురుండుగా స్తుతింపంబడినాండు. ఈ చిక్కాచార్యునికిం 
బలువురాంధ్రకవులు శిష్యులయి యుండిరి. చాతుర్వాటికామాహాత్యము, 
ఆనందకాననమాహాత్యము మొదలగు ప్రబంధములను రచియించిన 





1. శ్రీ మానవల్లి రామకృష్ణకవిగారు 'తెనాలి కవులు” అనుపేర 1914 ఆంధ్రపత్రిక 
సంవత్సరాది సంచికలో వ్రాసిన వ్యాసమున పాండురంగమాహాత్య రచనా 
కాలమును జక్కంగా నిర్ణయించినారు. దాని సారమే ఇక్కడ చూపంబడినది. 


లయ ఉద్భటారాధ్యచరిత్ర 


లింగమకుంట రామకవి (ఈతండు తెనాలి రామకృష్ణకవి యల్లుండు) యు 
నాతని తమ్ముండగు లింగమకుంట తిమ్మకవియు నీ చిక్కాచార్యులకు 
శిష్యులు. 
క. గురురాయ పట్టభద్రుని 
నరిహరు శ్రీరంగనాయకాంశభవున్‌ భ 
ట్టరు చిక్కాచార్యుల మ 
ద్దురులం దలంచి యడుగులకు నతుల్‌ గావింతున్‌ 

- (లింగమకుంట రామకవి 
శ్రీవైష్టవహితుండం జిక్షయభట్టరు 


ణం 


బ్‌ 


మే 
- (లింగమకుంట తిమ్మకవి ) 


మజియు రామకృష్ణకవులచేం గామందకము కృతిగొన్నవాండు 
కొండ్రాజు తిమ్మరాజుకొడుకగు వేంకటాద్రియు నీ యాచార్యుని శిష్యుందే. 


క. శ్రీచంచదృ్భట్టరు చి 
క్మాచార్యవర్యశిష్య యతులితశార్య 
ప్రాచుర్యవర్యగుణ ర 
త్నాచల జయలలిత ధైర్య నయతత్తనిధీ. 
(కామందకము కృతిపతి సంబోధనమున) 


మజియు నీ కామందక కృతిపతి, పాండురంగమాహాత్య కృతిపతి 
యగు విరూరి వేదాద్రిమంత్రి నేలిన ప్రభువైన పెదసంగభూపాలునకుం 





1. సులక్షణసారకర్త (లింగమకుంట తిమ్మకవి) అప్పకవికంటెం దర్వాతివాందని 
కం. వీ. గారు వ్రాయుట ప్రామాదికము. 


పీఠిక లర 


జెల్లైలి కొడుకు. శా.1505, క్రీ. 1584 స్వభానువత్సరమున వేంకట 
రామకృష్ణకవులచే నా కొండ్రాజు తిమ్మరాజు కొడుకగు వెంకటాద్రి 
కామందకకృతి నందుకొన్నాండు. 


మ. _ రమణీయంబుగ శాలివాహశకవర్షంబుల్‌ గతంబై సహ 
'్రము నేనూజును నాజునై వెలయంగాం బ్రౌఢిం దెనింగించి రౌ 
ర మహిం దిమ్మయ వేంకటాద్రివిభుపేరన్‌ వేడ్మం గామందకీ 
యము శ్రీవేంకటరామకృష్ణులు స్వభాన్వబ్దంబునన్‌ రూఢిగాన్‌. 


వీనింబట్టి చూడంగా6 బాండురంగమాహాత్య రచనాకాలము క్రీ. 1565 
ఇంచుమించుగా నగునని యేర్చడుచున్నది. అనంగాం దెనాలి రామలింగకవి 
యించుమించుగా క్రీ. 1525 ఉదృటచరిత్రమును, మథి, ముప్పది 
యేండ్లకుం బాండురంగమాహాత్యమును రచించి యుండునని చెప్పనొప్పు 
చున్నది. మన కవి తమ్ముండగు నన్నయకవి సుదక్షిణాపరిణయ రచనా 
కాలము కూడా నిందుకు సరివచ్చుచ్చుది. మటి పెక్కుమార్గములచేం గూడ 
మన కవివర్యుని కాలమును నిర్ణయింపవచ్చును గాని యా మార్గములు 
కొంత డొంకతిరుగుడుగా నుండుటచేతను, ఇప్పుడు చెప్పిన కాలమునకే 
చేరునవిగా నుండుటచేతను విడనాడినాందను. 


కవిస్తుతులు 
నేం జూచినంతవఅకుం గవిస్తుతులలో 'రామలింగకవి" యన్న పేరే 
కానవచ్చినది. నడుమం దెచ్చిపెట్టుకొన్న రామకృష్ణనామము ప్రాచీన 


కాలమునం బ్రఖ్యాతము కాలేదు కాంబోలును! పాండురంగమాహాత్య ప్రౌఢథిమ 
ప్రఖ్యాతమైన తర్వాత రామకృష్ణనామము గూడ రహి౩క్కినది. 


ఉ. రంగుగం బాండురంగని తెజింగలరంగ రచించి వేడ్క మీ 
అంగ చలోక్తులన్‌ నృఫుం గరంగ నొనర్చుహొరంగు నింగి ము 


)లం/1 


ఉద్భటారాధ్యచరిత్ర 


ట్టంగ మెలంగునేరుపుం గడంగి చెలంగు నభంగసద్యశో 
లింగుని రామలింగ శశలింగకళానిధినిన్‌ గణించెదన్‌. 
(నాగ్నజిత్తీపరిణయము- నల్లూరి నరసింహకవి) 


శృంగార రసాలింగిత 

రంగత్మవితా నదీతరంగము హృదయ 

త్వంగద్భుజంగ మాంగద 

లింగమ్ము తెనాలిరామలింగముం6 దలంతున్‌. 
(పృథుచరిత్రము-సరస్వతీ సోమయాజి) 


పై పద్యమాతండు లింగధారియని కూడం జెప్పుచున్నది. 
“రంగనాథుని రామలింగకవిని” (కూర్మపురాణము-రాజలింగకవి) 


“రామ, లింగకవి రామభద్రుల లీలందలంతు” 
(అధ్యాత్మరామాయణము -శరభనకవి) 


“భీమకవి రామలింగని” _ (చంద్రరేఖావిలాసము - జగ్గన) 


ప్రబంధరత్నావళిలో తెనాలి రామలింగకవి కృతులు కందర్చకేతు 


విలాసము, హరిలీలావిలాసము ననువాని నుండి కొన్ని పద్యములుద్ధరింప 
బడినవి. వానింగూర్చి ముందుం దెలుపుదును. అందును రామలింగనామమే 
యున్నది. మరియు ట్టి చాటుపద్య మున్నది. 


ఉ. 


లింగనిషిద్ధుం గల్వలచెలింగని మేచకకంధరుం ద్రిశూ 
లింగని సంగతాళి లవలింగని కర్ణమదూషిత న్బృణా 
లింగనిం గృష్టచేలుని హలింగని నీలకచన్‌ విధాతృనా 
లింగని రామలింగకవి లింగనికీర్తి హసించు దిక్కులన్‌. 


పీఠిక వ. 


అప్పకవి మొదలగువారు మజియుి బెక్కురు రామలింగడనియె 
పేర్కొనిరి. అయినను ఆతని యల్లుండగు లింగమకుంట రామకవియు, 
మనుమండగు రామభద్రకవియు రామకృష్ణనామమును బేర్మొనిరి. 


చతుర్వాటికామావాత్యము, ఆనందకాననమావాత్యము నను 
కృతులలో వా 


స్ప శ్రీరామసేవాప్రసిద్దుం గాశ్యపగోత్రు 
శుభదకాత్యాయనసూత్రపాత్రు 
లలితచారిత్రుం గాళయమంత్రికిని గోన 
మకును దౌహిత్రు సర్వకవిపౌత్రు 
తిరుమలాంబాగర్భవరవార్ధి పూర్ణేందు 
ధన్యాత్ము లక్ష్మ ప్రధానపుత్రు 
నిజపాలకజనకనిష్టాగరిష్ట రా 
మ సచివలబ్ధి రామజవధుర్యు 


గీ. రామకృష్ణాఖ్యుజామాతం బ్రకటవిభవు 
శుక్షయజురధ్యయనుం బేర సూరిమాచ 
యానుజునిం దిమ్మ ధీనిధి కగ్రజాతు 
ననఘు లింగమకుంట రామార్యు నన్ను. 





1. ఆనందకానన మాహాత్యములో 'నిజపాలకజనకి అనుచోట, 'నిజజనకాగ్రజు 
అనియున్నది. దీనిచే నాతండు తన పెద్దతండ్రికి దత్తుండయ్యెనని తెలియనగును. 
లింగమకుంట రామకవి తెనాలి రామకృష్ణకవి యల్లుండని లింగమకుంటవారెల్లరు 
నేంటికిని జెప్పుచున్నారు. నేండు లింగమకుంటవారి యల్లురగు శ్రీ కొండ 
వెంకటప్పయ్య పంతులుగారివల్ల తొల్త నిదివిని తర్వాత లింగమకుంటలో విచారించి 
రామకవికృతుల సంపాదించి యందును జూచి నేనిది తథ్యమని నమ్మితిని. 


)ంం/111 ఉద్భటారాధ్యచరిత్ర 


ఇట్లు అల్లుండగు రామకవియుం, బూర్వోదాహృత పద్యమున 
మనుమండగు రామభద్రకవియు, రామకృష్ణ నామము పేర్కొనుటకు వారు 
వెష్ట్ఫమతమందెక్కువగా నఖినివేశము గలవారగుట కారణము గావచ్చును. 
వారి వైష్ణవమతాఖినివేశ మాయా [గ్రంథములం జూడవచ్చును. 


మజథటికొన్ని కృతులు 


తెనాలి రామలింగని కృతులు మజిరెండు తెలియవచ్చుచున్నవి. 
వానిపేళ్లు కందర్చకేతు విలాసము, హరిలీలావిలాసము. ఆ ప్రబంధము 
లిప్పుడు కానరావు గాని, వానినుండి కొన్ని పద్యములు ప్రబంధరత్నావళిలో 
నుద్ధతము లయినవి. వాని నా గ్రంథమునం జూడందగును. ఇవిగాక 
పాండురంగవిజయమని మజియేమో అని యీ కవికృతులున్నట్లు కొందజు 
పేర్కొందురు గాని వాని విషయము నమ్మందగినది గాదు. 


కథలు 


తెనాలి రామలింగని కథలని దక్షిణహిందూదేశమెల్లం బ్రఖ్యాతికక్కి 
పెక్కు కథలున్నవి. వానింగూర్చి మన మేమియుంజెప్పంజాలము. ఆతండు 
వాస్యచతురుందడై యుండవచ్చును. నిజముగాం గొన్ని కథలాతనికి 
సంబంధించినవే కావచ్చును. లోకులు మజియు ననేకాద్భుతకథలాతని 
తలకుం దగిలించియు నుందురు. పెక్కుగథలు శ్రీకృష్ణదేవరాయల గోప్టిలో 
జరిగినవిగా వినవచ్చును. రామలింగండు రాయల సమకాలమువాయయడే. 
కావున, నవి సంభావ్యములు గావచ్చును. చాటుపద్యమణిమంజరిలో నే 
నాతని కథలకు సంబంధించిన చాటుధారలు గొన్నిటిని జేర్చినాండను. 
క్రాత్తదొక్కటి యిక్కడ చూపుచున్నాండను. 


క ఓ యమ్మలార! మందులు 
వేయేల? మకారకొమ్ము విషకవిగానిన్‌ 


పీఠిక రం 


వాయెత్తకుండం జేసిన 
వాయెత్తదు రామరాయవసుధేశునకున్‌. 


అళియరామరాయనికి వాయురోగము వచ్చెనట! అంతఃపుర ప్రీలాతనికి 
మందులనిప్పింపందంటాలు పడుచుండంగా రామలింగం డీ పద్యమును 
జెప్పినాండట. మకారకొమ్ము విషకవిగాండనంగా మూర్తికవి. ఆతని వాయి= 
నోరు, ఎత్తకుండం జేసినచో రామరాయలకు వాయి=వాయురోగము, 
తలచూపదని పద్యార్థము. మూర్తికవి విషకవిత్వ ప్రయోగముచే రాయలకు 
రోగము వచ్చెనని స్త్రీలను నమ్మించి యాతని యుద్యోగవైభవము నూడం 
గొట్టించుటకెత్తిన యొత్తుగాంబోలు నిది! 


ఇంకం గవి విషయమును విడిచి ప్రస్తుత గ్రంథమును గైకొందును. 
శైవారాధ్యులలో నొాక్క్మండయిన యుదృటారాధ్యులచరిత్ర మిందు వర్ణిత 
మయినది. 


ఉద్భటుడు 


పాల్కురికి సోమనాథకవి రచియించిన బనవపురాణములో 
సప్తమాశ్వాసమున నీ యుదృటుని చరిత్రము వర్ణితమైనది. ఆ కథనే మన 
కవి ప్రపంచించి ప్రబంధము చేసినాండు. తెలుంగున మల్లికార్డునపండితా 
రాధ్యుండును, నన్నిచోడుండును నుదృటుని స్తుతించిరి. 


క. హరలీలాస్తవ రచనా 
స్థిరనిరుపమభక్తిం దనదు దేహముతోడన్‌ 
సురుచిరవిమానమున నీ 
పురమున కుదృటుండు ప్రీతిం బోవండె రుద్రా! 
- (శివతత్వసారము) 


లల ఉద్భటారాధ్యచరిత్ర 


క. క్రమమున నుదృటుండు గవి 
త్వము మెజయం గుమారసంభవము, సాలంకా 
రము, గూఢవస్తుమయ కా 
వ్యముగా హరు (5?) లీల, చెప్పి హరుమెప్పించెన్‌. 
-(కుమారసంభవము) 


పయిపద్యములంబట్టి యుదృటుండు హరలీల, కుమారసంభవము, 
అలంకారగ్రంథము (కావ్యాలంకార సంగ్రహము) రచించినాండని తెలియ 
నగుచున్నది. ఇందుం గావ్యాలంకార సంగ్రహమొక్కటి తక్కం దక్కినవిప్పుడు 
కానరాకున్నవి. ఆతని కుమారసంభవమునుండి కొందజాలంకారికులు కొన్ని 
శ్లోకములనుద్ధరించిరి. 'ఉద్భటుండు కాళ్ళీరరాజగు జయాపీడుని సభలో 
విద్యాపతిగా నుండెనని (క్రీ. 779 నుండి 818 వణకు) రాజతరంగిణిలో 
నున్నది. 


ఆంధ్రకవు లీతని శివకవులలోం బేర్కొనుట మన కథా నాయకుడీతండే 
యనుటకు సాధకముగాని యీ కథలో నా గ్రంథముల స్మరణము 
లేకపోవుటయు గాలము సరిపడక పోవుటయుం గొంతబాధక మగుచున్నది. 
ఈ ప్రబంధమున నుదృటుండు ముంజభోజునికి శెవదీక్ష నొసగిన గురువుగాం 
జెప్పంబడినాడు. ముంజభోజుండు దశమశతాబ్టివాండు. ఉద్భటుని (గ్రంథము 
లీ భోజునికింకను బూర్వకాలముననే పుట్టినవి. ఈ యుదృటారాధ్యచరిత్రలో 
ముంజభోజుని పేరున్నను దీనికాకరమయిన బసవపురాణమున భోజుందని 
మాత్రమే యున్నది. పలువురు భోజులున్నారుగాన, యీతం డా కాలము 
వాండయినను గావచ్చును. ముంజభోజుండనుట రామలింగకవి స్వకల్పితము 





1. నన్నెచోడుని కుమారసంభవము పీఠిక చూడుము. 


పీఠిక లలల 


గాన యది యప్రమాణమని త్రోసివేయవచ్చును. ముదిగొండవారని 
యిప్పుడాంధ్రదేశమునం 'బ్రఖ్యాతులుగా నున్న యారాధ్యబ్రాహ్మణుల క్రీ 
యుద్భటారాధ్యుండు మూలపురుషుండని యీ ప్రబంధమందుంగలదు. ఆ 
యుద్భటుని దగ్గజణనుండి ముదిగొండవారి వంశక్రమము గూడం గొంత 
(గ్రంథాంతమున గానవచ్చుచున్నది. ఈ వంశ క్రమము పాల్కురికి 
సోమనాథుని (గ్రంథమునం గానరాదు. 'కర్ణాటభాషలోంగూడ 
నుదృటచరిత్రములు గలవు. సోమరాజకవి బసవాంకకవి యను వారిర్వురు 
వానిని రచించిరి. పాల్కురికి సోమనాథుడు కుమారపాల ఘూర్దరునిదిగాం 
జెప్పినకథనే కర్ణాటక కవులుదృటుని కథగాం జెప్పిరి. ఆ కర్ణాటక కవులకంటె 
మన సోమనాథుండు పూర్వుండు. కుమారపాలున కుదృటదేవుండని 
నామాంతరముగా నా యుదృటదేవచరిత్రపీఠికలో శ్రీశ్యామాచార్యులుగారు 
వ్రాసిరి. అదియెట్లో? మల్లికార్జున పండితారాధ్యుండు, సోమనాథుండు వారి 
నిర్వురను వేర్వేజుగాం బేర్శొనిరి. కుమారపాలుని చరిత్రమున నాతని కా 
నామాంతరమున్నట్టు చెప్పరయిరి. పాల్కురికి సోమనకథ చొప్పున రచింపం 
బడిన యీ యుదృటారాధ్యచరిత్రమునకును, నా కర్ణాట ప్రబంధములకును 
నేమియు సంబంధమును గానరాదు. 


న 





1 చంద్రశేఖరగురునివజకు నా వంశ్యక్రమమున్నది. ఈ చం([ద్రశేఖరుందే 
దేచయమంత్రి గురుండగునని నేననుకొనుచున్నాను. 


)ంలయ1 ఉద్భటారాధ్యచరిత్ర 


విజ్ఞపి 

మక 
శ్రీమదుదృటారాధ్యచరిత్రమనెడి యీ పవిత్రగ్రంథము తెనాలి 
రామలింగ మహాకవి రచించెనని మా తండ్రి మున్నగువారివలన వినియుంది 
యీ చరిత్రము మామూలపురుషుని దివ్యచారిత్రకమగుట నే నీ గ్రంథ 
సంపాదనమునకై భగీరథప్రయత్నము లొనర్చితిని గాని, “కష్టుఫలే నహి 
పునర్నవతాంవిధతై” రను కాళిదాసోక్తి ననుసరించి [గ్రంథ సంపాద 
నాయాసము నిందు వివరింపక గ్రంథమును సంపాదించి ప్రకటింపంగల 
భాగ్యము కలిగినందులకుం గలిగిన నా సంతోషము నించుక వినిపింపం 

దలంచి మనవింజేసికొనుచున్నవాండను. 


ప్రప్రథమమున నీ చరిత్రము నైజాం మండలమునుండి సంపాదించి 
నా కొసంగినవారు మన్మిత్రులును వేములపల్ల్య[గ్రహారవాస్తవ్యులును అగు 
ములుగు సుబ్రహ్మణ్యశాసిగారు. వీరొసంగిన తాళపత్ర(గ్రంథము 
శిథిలావస్థనంది మజియొక ప్రతి యుండినంగాని వ్రాయుటకు వలనుపడని 
స్థితిలోం బ్రత్యంతర మొసంగినవారు అస్మద్వంశమౌక్తికాయమానులును 
విద్వద్వరేణ్యులును తాడికొండ వాస్తవ్యులునగు (బ॥ ముదిగొండ 
నాగలింగశాస్రిగారు. ఈ రెండవ ప్రతియందు 1, 8 ఆశ్వాసము లొకింత 
శిథిలమైయున్నవి. ద్వితీయాశ్వాసమసలే లేదు. ఈ 1, 2 ప్రతుల 
సంప్రదింపుతోం గొణితపడిన పద్యభాగములట్లనేయుంచి లభించినంతవజ 
కున్నదున్నటుల నొకప్రతి నెత్తివ్రాసితిని. తదుపరి నే నిద్ధానిసంస్మరణమెట్లు 
సమకూరెడునని విచారించుచున్నాడ నుభయశాస్తజ్ఞులును భోగేశ్వర 
సత్యవత్యుపాఖ్యానాది (గ్రంథరచయితలును పెడనవాస్తవ్యులునగు 
'బ॥;మల్లంపల్లి మల్లికార్జునశా(స్రిగారు లేఖన ప్రమాదముల సవరించి 
లుప్తభాగములం జాలవరకు6 బూరించి దయచేసిరి. అనంతరము దీని 
ముద్రించు ప్రయత్నములో నేనున్న సంగతిని విని సరస్వతీ పత్రికాధిపతులైన 
మహారాజరాజశ్రీ రాజావాసిరెడ్డి శ్రీదుర్గా సదాశివేశ్వరప్రసాద్‌ బహదర్‌ 
జయంతిపురం రాజాగారు గురువంశమునకు మూలకందమైన నీ 


)ంలరా ఉద్భటారాధ్యచరిత్ర 


యుదృటారాధ్యచరిత్రము నత్యంత గౌరవభావముతోం దమ పత్రికయందుం 
ప్రకటింప నుద్యుక్తులైయుండ నింతలో భాగ్యవశమున మా ముక్త్యాల 
సంన్థానమును దర్శింపవచ్చిన సుప్రసిద్ధ విద్వత్శ్మవివరేణ్యులును మన్నిత్రులు 
నగు బ॥ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు ఈ యుదృటచరిత్రమును జూచి 
తెనాలి రామలింగని కవిత్వమౌటంగడుంగడు సంతసించి పురాతన 
(గగ్రంథములనిన సహజోత్సాహపరులగుశాస్రిగారు మా ప్రార్థనముపై 
(గ్రంథపరిష్కారమున కియ్యకొని చక్కగం బరిశోధించి కవిహృదయ మెటింగి 
నంత మట్టుపూరణముల సంస్కరించి మజింత మెజుగు పెట్టుటయేకాక, 
పాండురంగమహాత్యాదికృతులు రచించిన రామకృష్ణుందే రామలింగకవి 
యని సిద్ధాంతీకరించు విపులమైన పీఠిక వ్రాసి యొసంగిరి. నాకీ 
(గ్రంథసంపాదనమునకుం దోడ్పాటుగావించిన బ॥ ములుగు సుబ్రహ్మణ్య 
శాస్త్రి గారికిని బ్ర ముదిగొండ నాగలింగశాస్తులవారికిని సంస్కరించి 
'ప్రకటనానుకూల్య మొనర్చిన బ॥ మల్లంపల్లి మల్లికార్జున శాస్త్రిగారికిని 
బ్ర॥ వేటూరి ప్రభాకరశాస్రిగారికిని గృతజ్ఞతాఖివందన శతంబులర్చించుచున్న 
వాందను. 


ఈ చరిత్రమును తమ సరస్వతీపత్రికయందుం బ్రకటింపించి నా కీ 
(గ్రంథమును ముద్రింపించి యొసంగిన మ॥ రా॥ రా॥ శ్రీ రాజావాసిరెడ్డి 
శ్రీదుర్గాసదాశివేశ్వరప్రసాద్‌ బహదర్‌ గారు ఇతోదిక స్ర్వైశ్వర్యవిరాజమానులై 
వంశాభివృద్ధి నొంది యలరుటకు నస్మదుపాస్యదైవమగు నా యుమామహేశ్వర 
తత్వమును బ్రార్ధించుచున్నవాందను. 


ఏ మహానుభావులకడనైన నీ యుదృటారాధ్యచరిత్రముండి దయచేసిరేని 
తక్కుంగలలోపముల ద్వితీయముద్రణమున సవరించి వారికి ముద్రితప్రతుల 
నొసంగి కృతార్ణుండనయ్యెదను. 

బుధజనవిధేయుడు, 
ముక్త్యాల. ముదిగొండ బసవయ్యశాస్రి. 


పీఠిక )ంలం/ 





/ శిథిల పూరణములు / 

శ్రీ నిడదవోలు వెంకటరావుగారి సంపాదకత్వంలో వచ్చిన *ఉ 
దృటారాధ్య చరిత్రము*లో శ్రీ ముదిగొండ వీరభద్రమూర్తిగారు, శ్రీజంధ్యాల 
పాపయ్యశాస్రిగారు పూరించిన పూరణములు ముద్రించగా వాటిని 
యథాతథంగా (గ్రహించడం జరిగింది. అవి ఆయా వద్యాల్లో 
కుండలీకరణము చేయబడినవి. వారు పూరించిన పద్యాల అంకెలను 
ఆశ్వాసాల వరుసలో ఈ క్రింద ఇవ్వబడినవి. 


1. శ్రీముదిగొండ వీరభద్రమూర్తిగారి పూరణములు. 

1వ ఆశ్వాసం. 1 నుండి 9పద్యాలు, 144 (ఏఏ)ప. 

2వ ఆశ్వాసం. 4ఉ 9, 10, 12, 14 15, 16, 24 41, 66, 
70, 72 7/9, 60, 81, 68/, 92, 99, 94 95, 96 9/, 98, 105, 
108 109114 115. 117. 119, 129, 124 125, 126, 12/. 


128, 184 135, 18/, 139, 150, 151, 1593, 165, 179, 2860, 
౨92. 


3వ ఆశ్వాసం. 3. 309, 310, 325, 3383, 334, 3835, 3835, 
839, 841. 
2. శ్రీ జంధ్యాల పాపయ్యశాస్రిగారి పూరణములు: 


2వ ఆశ్వాసం. 26, 35, 4/7, 99, 100, 106 10/7 118. 136, 
140, 141, 1ఉ4ఉ 149, 152, 154 15/, 160, 1/7, 1/8 1860, 
18/7 209, 213, 24/౧ 2486, 260, 2/9, 2860, 281, 291, 








8వ ఆశ్వాసం. 1905,812,32/,88/. 


)లలం1 ఉద్భటారాధ్యచరిత్ర 


శ్రీ 
ఉదృ్భటారాధ్య చరిత్రము 


ప్రథమాశ్వాసము 
(శ్రీవక్షు కమలాసనాది దివిజశ్రేణి శిరోమణ్య ఖి 
ఖ్యావృద్ధి ప్రదశాణవన్నఖర) పాదాంభోజుండధ్యాత్మవి 
ద్యావిశ్రాంతుడు చంద్రశేఖ(రుండు నిత్యశ్రీయుతుం జేయు భ 
ద్రావాసుండగు నూరదేచవిభు (నిత్యశ్రీయుతుం జేయుతన్‌.) 1 


(కమనీయంబగు నాథుమోమున నపాంగక్రీడ గావించి క) 

ర్జ మరుద్భుకృణరత్నదీప్తిలహరీ రక్తాంగగండస్థ రే 

ఖ మృగాక్ష్యంతరదత్తనూతన నఖాంకంబంచు నంకించు నా 
హిమశైలాత్మజ (యూరదేచవిభు నెంతేంబోచు నశ్రాంతమున్‌)2 


(స్వీకృత తల్పరూపుండగు శేషు ఫ) ణామణికాంతి పర్వి ని 
త్యాకరరత్సగైరిక మహాద్యుతిం బొల్బగు నీలశ్రైలముం 
డీకొనుమేను మేటిజగతీధరధారి మరా (ళ వాహనున్‌ 

సాకిన బొద్దుతమ్మిగల శౌరి యలర్చుత దేచ ధీనిధిన్‌). 3 


అంచితపక్షప్రాతగతి నారయం గూరుట గల్లి శారదా 
చంచలనేత్ర! హంసిక్రియం జారు నిజాననపద్మమందు గ్రీ 
డించ సుఖించు ప్రో(డ ప్రకటీకృత సృష్టికి దోడునీడ యా 
కాంచన గర్భుండేలు నాడి కంబుగ నన్నయమంత్రిదేచనిన్‌. డ్తీ 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 


సజలవలాహక శ్యామమోహనమూర్తి 
భద్రకాళికి నేత్రపర్వమొసంగ 
వీరరసాం (పగా వీచీలసద్వీక్ష 
ణములు భువన రక్షణమును దెలుప) 
(నసదృశ మందవాీసాంశు జూలంబులు, 
నెలపూవు నమృతంపుం గలిమిం బోల్చం 
దరళదంమాధాళ ధళ్యంబులును భూష 
ణ ప్రభాంకురము లున్నతిం దలిర్చం 


గొండవీటి ( కనకపీఠిం గొలువుదీరు 

భక్తమానస చాతకవార వార్ష 

సమయవిస్స్ఫూర్తి) శ్రీవీరశరభమూర్తి 

ప్రోచు నూరన్నధీమణి దేచమంత్రి ర్‌ 


అమృతకరావతంసు తలయందలి యేటిజలంబుం గ్రోలి తుం 
డము గొ (నితోడుతోంగు ధరనాథ తనూభవ మైల స్తన్య పా 
నమున నెసంగి యిర్వురు 'పెనంగొని ముద్దిడుకొన్ను యుగ్మ వి 
భ్రమము వహించు హస్తిముఖుం బ్రార్థన చేసెద నిష్టసిద్ధికిన్‌. 6 


అధ్వరకర్శ్మకౌశలసమంచితు మానసపద్మకీలితో 

క్షధ్వజ (భక్తి సౌారభు నఖండషడధ్వ రహస్యపారగున్‌ 

మధ్వతి శాయివాణి శ్రిత మానస గుప్తతమోనభో మ) ణిన్‌ 
సాధ్వనుభావు మద్దురుం బ్రసన్ను భజించెద నైలనాహ్వయున్‌. 7 


కలశాంభోనిధి యాండుబిడ్డ, శశికిం గారాబుతోంబుట్టు, (వి 
ద్యల దేవేరికి నత్త, యజ్ఞ పురుషుండా విష్ణునిల్లాలు, త్రీ 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర ఏ 


జలజాలేక్షణ ప్రోచుంగాత ) నిరతైశ్వర్యం బవార్యంబుగా 
నలఘుప్రాభవు నూరయన్నవిభు దేచామాత్యు నిత్యోన్నతున్‌. 8 


సింహా ( సనీకృత చిరయశః కవిచిత్త 
యుపవనీకృతరసాభ్యుదితరచన 
లీలాపదీకృత కీలితాచ్భాం)భోజ, 
సైంధవీకృత మదస్సారహంసి 
ప్రియసఖీకృతమనఃప్రియద పాండురకీరి 
సరసీకృతాంభోజ జాతవ (దన) 
( విహృతస్థలీకృత వేధాః పరిష్వంగ 
విహృతిస్థలీకృత వేదవీథి 


అనవరత కరుణార్వురీ కనదపాంగ 

ధ్వరణిత మణిమయవీణా వితతర్వుంక్రి 

యా సమాకర్ణన ప్రహృహాంతరంగ, 

శారదాదేవి మతిం గృతీశ్వరున కొసంగు. 9 


సంసా (రాహ్వ్యయసింధు) పోతము జగత్సంబోధదీపాంకురున్‌ 
కంసారాతిపదాబ్దబంభరము సాక్షాత్పద్మగర్భున్‌ బుధఢో 
త్తంసంబున్‌ (శ్రుతిసంకరోద్దళన పాథఃక్షీర భేదక్రియా 
హంసంబున్‌ బరిశీలితసృతిరసున్‌ వ్యాసున్‌ బ్రశంసించెదన్‌. 10 


శ్రీరామాయణదుగ్గాం 

భోరాశిసుధామయూఖు బుధవినుతగుణో (ణా) 

దా(ధాా రు నఘమత్తవారణ 

వారణరిపుంబ్రస్తుతింతు వాల్మీకిమునిన్‌. క్ష 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 


(గ్రాంథిక సన్నుతప్రతిభం గాంచి రసజ్ఞత మించి యాదిమ 
(గ్రంథము లుగ్గడించి ఫణి రాట్పరికల్పిత శాస్త్రవీధికిన్‌ 
బంధువులైన సత్మవులం బ్రార్ధనచేసెద దుష్ప్రబంధ సం 
బంధమహాంధకార ఖరభాను గభీరవచోమచర్చికన్‌. 12 


అని యిష్టదేవతా ప్రార్ధనంబును విశిష్టసత్మవిక్తీర్తనంబును బరిఢవించి 
యొక్క ప్రసిద్ధప్రబంధరచనాకాతూహలంబు మనంబునం బెనంగొని 
యుండు నవసరంబున 13 


మహిత మూలన్థాన మల్లికార్జున శిర 
స్థృలచంద్రచంద్రికా ధవళిమంబు 
చెదలువాటీపుర శ్రీరఘూద్వహభుజా 
స్తంభ రక్షణవిధా సంభృతంబు 
వేదండముఖతడా గోదితపద్మ సౌ 
గంధికగంధపాణింధమంబు 
రాజబింబాననా రాజిత గాంధర్వ 
మాధురీ సాధురీతీధరంబు 


కరటికటనిర్దళద్దాన నిరవధిక 

మ(గ్రనూతనవృష్టి జంబాలి తాఖీ 

లావనీ పాలమందిర ప్రాంగణంబు 

గురుసమృద్భుల సయిదోడు కొండవీడు. గేడ్త 


పరంగన్‌ వారిధివేష్టితాఖిల మహీభాగంబునన్‌ రెడ్డిభూ 
వరసింహాసనమై, శుభాయతనమై, వర్ధిల్లుతత్పట్టణం 
బురుబాహాబలసంపదం బెనుచు భద్రోద్యోగి నాదెండ్ల గో 

ప రసాధీశుండశేషబంధుకుముద ప్రాలేయ ధామాకృతిన్‌. 15 


బ్‌ 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 5 


భూధురంధరభావమున భోగిపతియయ్యు 
విప్రవరాసక్తి వృద్ధిం బొంది 
వరవిక్రమప్రాథి నరసింహుండయ్యు నె 
పుడు హిరణ్యకళిపు స్ఫురణ గాంచి 
దివ్యభోగవ్యాప్తి దేవతావిభుండయ్యు 
బలపోషణఖ్యాతిం బరిథవిల్లి 
ప్రచురకారుణ్యసంపద రాఘవుండయ్యు 
శివధర్మపాలన స్ధితి వహించి 


బాణ బాణాసనస్స్ఫూర్తి ద్రోణుండయ్యు 

నవ్యపాంచాల లక్షణోన్నతి వహించి 

జలధివలయిత వసుమతీ స్థలమునందుం 

గొమరు దీపించు నాదెండ్ల గోపవిభుండు. 16 


దరహాసచంద్రికా ధాళధళ్యంబులు 
భుజగేంద్రకాంతా కపోలములకు, 
తారహారచ్చటా ధాగధగ్యంబులు 
చారణకామినీ స్తనములకును, 
సంఫుల్లమల్లికా చాకచక్యంబులు 
గంధర్వమదవతీ కబరికలకు, 
నవచందనాలేప నైగనిగ్యంబులు 
దివిషన్నితంబినీ దేహములకు, 


ధవళధామ సుధాశారదాపటీర 

దర సుధావారినిధి సుధాంధఃకరీంద్ర 

సాంద్రతర కాంతివిభమ సంగతములు 

తిమ్మవిభుగోపమంత్రి సత్మీర్తిరుచులు. 17 


బ్‌ 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 


కరవాలకామారి కరివధూనయన క 
జలము హాలహలభోజనము గాంగ 
ప్రచురదానాంబుధారాపద్మ కర్థిహ 
స్తంబులు వరనీరజములు గాంగ 
అకలంకమతిమరాళికిం జతుతుతివీధి 
సాంద్రపయఃపూర్ణంసరసి గాంగ 
గుణమౌక్తికములకుం గోవిదశుతిసీమ 
ల కుటిలగుప్తి పేటికలు గాంగ 


భూమ సప్తార్ణవీ సప్తకీమనోజ్ఞ 

సర్వసర్వంసహా పూర్ణచంద్రవదన 

రాణివాసంబుగా ఖ్యాతి రాసి 3క్క 

గురుయశోహారి నాదెండ్ల గోపశౌరి. 18 


అరిపురజయలక్ష్మి హరునిం బోలెనె కాని, 
తగులండు విషధరత్వంబు నింత 
సంపూర్ణతరకాంతిం జంద్రుం బోలెనె కాని, 
దోషాకరోన్నతి దొరలం డెందు 
నిజభుజాబలరేఖ విజయుం బోలెనె కాని, 
భీమోన్నతస్సూర్తిం బెరుంగ నీండు 
గాంభీర్యమునం బాలకడలిం బోలెనె కాని, 
భంగసాంగత్యంబుం బట్టం డర్ధి 


నఖిలదుర్మంత్రివదనముద్రావతారుం 

డాత్మపంకజవీథీ విహారిశౌరి 

కీర్తి గంగాపవిత్రిత క్షితితలుండు 

గుణమరున్మంత్రి నాదెండ్ల గోపమంత్రి 19 


రబ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర (/ 


ఆహవకౌశలప్రహసి తార్డునతన్‌ సముదీర్ణథైర్య రే 

ఖా హృతమేరుసారత మహాద్భుతుండదై గుణనిర్జితేభ ర 
క్షోహరుం (డై చెలంగు నల) గోపనమంత్రికి రాజకార్య ని 
ర్వాహకుం డూరదేచసచివప్రవరుండు దలిర్చ్భు నుర్వరన్‌. _. 20 


తన దానవిభవంబు ధనదానవద్య వి 
శాణనప్రక్రియం జౌకపజప 

తన వచశ్ళుద్ధి శాంతనవ పౌత్రాదు లం 
తటివారలకు నద్భుతంబొనర్చ 

తన మూర్తి చూచినంతన మూర్ధములు వంచి 
దర్చితారాతిబ్బందములుదలంక 

తన మనస్థితి పురాతనమహామునిమృగ్య 
మగు శంభుతత్వంబుం దగిలిప్రబల 


ప్రబలుండై యొప్పు నాదెండ్ల భవ్యవంశ 

దీప తిమ్మప్రధానేంద్ర గోపసచివ 

రాజ్యసంరక్షణ క్రియారబ్ధబుద్ధి 

గోచరుండూరయన్నయ దేచమంత్రి. 21 


ఇట్లు మహనీయమనీషి మనుకమలదివాకరుండును వివిధ విరోధి 
హృదయభీకరుండును, రసనాగ్రజాగ్రదశేష విద్యాసందర్భుండును, 
నభంగురప్రతిభాపద్మగర్భుండును, వితుతవిశ్రాణనవిజిత 
సముద్రుండును, విశుద్ధస్వాంతవిశ్రాంత వీరభద్రుండును, వనీపకవ 
నోల్లాస నవచైత్రుండును గౌండిన్యగోత్రుండును, సన్నుతసమున్నత 
మహభోగసంక్రంద నుండును, నిబిడభుజాబల విడంబితకుమారుం 
డును, గృష్టమాంబికా కుమారుండును, శాశ్వతైశ్వర్యపురశాసనుం 
డును నగు నా ప్రధానపరమేశ్వరుండొక్కనాండు. 22 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 


కవులున్‌, బాఠకులున్‌, బ్రధానులు సుధీగణ్యుల్‌, పురాణజ్ఞులున్‌, 
వివిధార్జుల్‌, సఖులున్‌, బురోహితులు నుర్వీనాథులున్‌, జోస్యులున్‌, 
ధవళాక్షుల్లొాలువంగ నిండుకొలువై దైవారుహర్నంబుతో 

నవధానంబున నుండి శంకరకథావ్యాసక్తి భాసిల్లుచున్‌. 23 


కౌండిన్యమునిరాజ! మండలేశ్వరవంశ! 
పాధోధథి నవసుధాభానుమూర్తి! 
బాలగుమ్మేలేశ! పదపయోజద్వయీ! 
ధ్యానధారణ సముదాత్తచిత్తు! 
మానితాయాతయా మా (నామ) భావిత 
విపులమహాయజుర్వేదవేది! 
రామేశ్వరస్వామి రమణీయకరుణా వి 
శేషపోషితవిలసితసమ(గ్ర! 
సహజసాహిత్యమాధురీ సంయుతాత్ము 
లక్కమాంబకు ఘనయశోలక్ష్మి వెలయు 
రామధీమణికిని బుత్రు రామలింగ 
నామ్వవిఖ్యాతుం గావ్యనిర్ణయధురీణు. బెడ్డు 


నన్ను సబహుమానంబుగా రావించి సమున్నతాసనంబునం 
గూర్చుండ నియముంచి కర్పూరతాంబూలంబు జాంబూనద 
పాత్రంబున నొసంగి తారహారాంగులీయకంకణకర్ణభూషణ 
పట్టమాంజిష్మాది విశిష్టవిస్తారవస్తు ప్రదానపురస్సరంబుగానిట్లనియె. 

25 


విలసదయాతయామబహు వెదవివేక పవిత్రభావ సం 
కలితములైన వాక్యములంగావ్యముంజెప్పంగ నేర్తు వాదికా 


ఉద్భటారాధ్యచరిత్ర 0 


వ్యులకవితా నిగుంభనసమున్నతిం గాంచినవాండవాదు నీ 
వలఘువచో విలాస సుగుణాకర రామయలింగసతృవీ! _ 26 


భవపాశత్రుటనక్షమంబులగు నా ఫాలాక్షుగాథావలుల్‌ 
చెవులారన్‌ వినుచుండు నెవ్వండతండీక్షింపన్‌ మహాభాగుం డ 
ట్లవుటన్‌ మామకబుద్ధి యెల్లపుడు దీవ్యచ్చైవశాస్తార్ధ సం 
భవసాంద్రామృతసేవం దృషప్తిం గనుచున్‌ భాసిల్లు నిస్తంద్రమై. 27 


హరునికంటెను దదృక్తులధికులనుచు 

వేదవేదులు వివరింప విందుమెపుడుం 

గాన తద్భక్త సత్మథాఖ్యాతమైన 

భవ్యచరితంబు వినువారు ప్రాజ్ఞతములు. 28 


హరభక్తులందు నుదృ్భట 

గురుం దధికుండు తత్ర్రసిద్ధ గుణమణిగణ వి 
స్ఫురణాభిరామమును నీ 

వ రచింపుము కావ్యమొకటి వర్ణనకెక్కన్‌. 29 


అని ప్రార్ధించిన దేచధీమణికి నిష్టావాప్తియుం గీర్తిఖే 
లనయున్‌ భాగ్యసమృద్ధియున్‌ జయముం దుల్యస్సూర్తి వర్తిల్ల స 
జ్ఞనతావర్ణితరీతి నాంధ్రమగు భాషాపద్ధతిన్‌ బల్మితిన్‌ 
వినుత శ్రీభరితోదృటస్స్ఫుటకథా విఖ్యాత సత్మావ్యమున్‌. _ 30 


ఇమ్మహాప్రారంభమునకు మంగళాచరణంబుగాంగృతీశ్వరు 
వంశావతారం బభివర్ణించెద. 81 


ఉద్భటారాధ్యచరిత్ర 
కృతిపతి వంశావతారవర్దనము. 


ధన్యవివేకశాలి, ప్రమథప్రభుపాదపయోజయుగ్మ మూ 
ర్ధన్యమనోద్విరేఫపతి, ప్రాధవచఃపరిభూతపండితం 

మన్యుండు, మాన్యకీర్తినిధి, మన్యువిదూరుండునైన యట్టి కౌం 
డిన్యమహామునీంద్రుండు మనీషికులాగ్రణి యొప్పునెప్పుడున్‌. 32 


ఆవిర్భావము నొందెం దత్ములమునం దక్షుద్రకీర్యావృత 
ద్యావాపష్ఫథ్వ్రవకాశుం డీశపదపద్మధ్యానసం(ధాన వి 
ద్యావిశ్రాం౦తుండు సతృపాభరితశాంతస్వాంతు6 డూరాగ్రహా 
రావాసుండు పెదన్నమంత్రిమణి కొమ్మాంబామనోభర్తయై. 38 


ఆ జంపతులకుం గలిగిరి 

భూజనకల్పద్రుమములు పురహరపూజా 

'బ్రాజిష్టు లైలమంత్రియుం 

దేజోనిధి తిప్పవిభుండు దేచప్రభుండున్‌. 3డీ 


వారలలోం గవిజనమం 

దారుం డుదారుండు కీర్తిధగధగిత దిశా 

వారణదంతాచలు6 డగ 

ధీరుండు ధీరుచిరమూర్తి తిప్ప్సన వెలయున్‌. తర్‌ 


చెప్పం జిత్రంబు (శీయూర తిప్పమంత్రి 

యర్భులకు ధారవోయుట కఖిలనదులు 

వెచ్చ పెట్టంగ నీక్షించి వృషభకేతుం 

దడభ్రనది నాంచికొనియుండు నాత్మమౌలి. 386 


బ్‌ 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 11 


బిసరుహపత్రనేత్రయగు పేరమకున్‌ బ్రతివాసరార్చిత 
ప్రసవశిలీముఖారి పదపద్మయుగుండగు తిప్పమంత్రికిన్‌ 
మసృణయశోవిభూషిత సమస్తదిశావదనుండు నిర్జరేం 
ద్రసముండు సంభవించె జితతామసుండన్నవిభుండు సొంపునన్‌. ౩7 


సింహికాసుతుదంథ్టం జిక్కి నొవ్వని నాంటి 
సంపూర్ణపూర్ణిమా చంద్రకాంతి 
'పెలుచం గవ్వపుంగొండ గలంచి యాడని నాంటి 
క్షీరవారాశి గంభీరగుణము 
దారుణతరవజధార యంటని నాంటి 
దైవతాహార్యంబు ధైర్యమహిమ 
వితతభైరవ కరాహతిం దలంకని నాంటి 
పద్మగర్భుని ప్రతిభాభరంబు 


సత్యభామాధిపతిచేతం జలన మొంది 

బలిమి దింపని నాంటి కల్చ్పద్రుమంబు 

వితరణంబును దన యంద వెలయ వెలయు 

నూరయన్న ప్రధానకంఠీరవుండు. 38 


హిమగిరిధైర్యుండన్న విభుం డీశ్వరప్రెగ్గడమల్లనార్యు గౌ 
రమకుం గుమారియై, రమకు నద్భుతసంపద సాటియై, మనో 
రమ కులయుగ్మహారమయి, 'ప్రాధథి వహించిన కృష్ణమాంబ నె 
య్యమున వరించి మించె శివుండద్రిసుతన్‌ వరియించు కైవడిన్‌. ౩9 


సర్వసర్వంసహాదుర్వారతర భార 
నిర్వాహక భుజుండు పర్వతయ్య 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 


నీలకంధర హిమ నాళీకరిపుహార 
కైలాసనిభకీర్తి యైలమంత్రి 

శ్రీచంద్రశేఖర వాచంయమేంద్ర సే 
వాచారుతరబుద్ధి దేచమంత్రి 

కుండలిమండలాఖండదోర్దండాసి 
మండలాహృతవైరి కొండశౌరి 


యనంగం గలిగిరి సత్పుత్రులన్న నార్యు 

భార్య కృష్ణాంబకును నిత్యభాగ్యనిధికిం 
బణతభూపాలకోటీరమణిమయూఖ 

రాజినీరాజితాంఘ్రినీరేజు లగుచు. తం 


భూభాగజంభభేదను 

నాభాగ దిలీపతుల్య నరవరమాన్య 

శ్రీభరితు నూరపర్వతుం 

బ్రాభవనిధిం బ్రస్తుతింతుం బటుతరఫణితిన్‌. త్తే 


నిటలలోచనజటాపటలాంతరమునకు 
భాగీరథీపయోభారధార 
జంభభంజనపురీ కుంభివల్లభ కర్ణ 
సీమకు నభిరామచామరంబు 
జలజాతభవవధూ స్తనకుంభపాళికి 
ననవద్యతర హృద్యహారయష్టి 
సంపూర్ణపూర్ణిమాచంద్రబింబమునకు 
విసృమరచంద్రికావిలసనంబు 


ఉద్భటారాధ్యచరిత్ర 13 


నగుచు జగముల విహరించు నహరహంబు 
నిర్నిరోధవిహారమానిత విభూతి 

హత్తి యూరయ్య సుప్రథానోత్తమ ప్ర 

వృద్ధసుస్నిగ్ధ నవయశోవిశదకాంతి. 42 
యాచనకామరద్రుమ ముదగ్రతరాంతరరాతివిక్రియా 


మోచనకారణం బ(ఫీల భూజనసంత) తసత్కృపా లస 
ల్లోచనపద్మపత్రుం డతిలోకగుణాధ్యుండునై వసుంధరన్‌ 


దేచనమంత్రి యొప్పు జగతీధరకార్ముకదత్త చిత్తుడై. 43 
ఖండపరశుపదసేవా 

ఖందలనందనుండు కీర్తి గర్భీకృత ది 

బజృండలుండూరన్నయవిభు 

కొండన ధైర్యమునం బసిండి కొండన వెలయున్‌. డ్తడ్తే 
వారిలోన. 4ీర్‌ 


ప్రణుతప్రాభవుం డూరదేచవిభుండభ్యర్చించు హస్తాగ కం 
కణరుంకారము లంకురింప విరులన్‌, గంధంబునన్‌, బత్తిరిన్‌, 
మణిహారంబులం, గాంచనాక్షతల శుంభద్వర్ల పంచాక్షరిన్‌, 
బ్రణవాత్మున్‌, బరమ్రకాశు గిరిజా ప్రాణేశు నశ్రాంతమున్‌. 46 


షష్ట్రంతములు 
ఏతాదృశకులమణికిని 
మాతాపితృభక్తియుక్తి మహిమాధ్యునకున్‌ 
కాతరజనసురశాఖ్‌ికి 
వాతాశనసార్వభౌమ వాగ్రైఖరికిన్‌ ర్త 


ఉద్భటారాధ్యచరిత్ర 


శ్రీకరనిజగుణ మాణి 

క్యాకీర్ణస్ణయోజసంభవాండ కరం డా 

స్తోకాచ్చాదన సిత వ 

ప్రీక్సత సత్మీర్తినిధికి ధీసన్నిధికిన్‌. 48 


గీప్పతి నిభమతికిని వా 

స్తోష్పతివిభవునకు నాత్మదోఃఖద్దలతా 

ర్చిష్పతి విపులజ్వాలా 

నిప్పీడిత నిఖిలవిమత నృపసచివునకున్‌. శ్రి 


అలఘుతర హరిద్దంతా 

వళ కర్టోద్భూతగంధవాహభర ప్ర 

జ్వలితచటులప్రతాపా 

నలునకు నసమాన (ధైర్య) నయధుర్యునకున్‌ 50 


శ్రీచంద్రశేఖరాహ్యయ 
వాచంయమచంద్రపాద వనరుహసేవా 
శ్రీచతురాత్మున కన్నయ 


దేచామాత్యునకు సత్యధీ నిత్యునకున్‌. ర్‌1 

అభ్యుదయపరంపరాభీవృద్ధిగా నా యొనర్పంబూనిన యీ మహి 

ప్రబంధంబునకుంగథా క్రమం బెట్టి దనిన. 52 
కథాప్రారంభము. 


గణ్యము దండక ప్రముఖ కాననకోటులయందు సర్వ వై 
గుణ్యనివారణక్షమ మకుంఠితవైభవశోభితంబు స 


బ్‌ 


గీ 


ఉద్భటారాధ్యచరిత్ర 15 


త్పుణ్యఫలాదికారణము భూనుతిపాత్రమునైన నైమిశా 
రణ్యము (తేజరిల్లు) మునిరాజనికేతన భాసమానమై. 53 


అచలసుతాభర్తకర్పించి మటి కాని, 
మృగములు లేంబూరి మేయవచట 
అసమలోచనునకునర్చించి మటథి కాని, 
యళులు క్రొవ్విరితేనె లానవచట 
అంధకధ్వంసికినర్పించి మథి కాని, 
కోయిల లిగురాకుంగొజబుకవచట 
అంగజారాతికినర్చించి మటథి కాని, 
చిలుకలు పండ్లు భుజింపవచట 


తక్కుంగల జంతువులు శంభుం దలంచి కాని, 
యుచితవర్తనములం గోరి యుండవచట 

వదనములు వేయుం గలయంత వానికైన 

నా యరణ్యంబుం గొనియాడ నలవి యగునె. ర్‌డ్క 


హరిణంబున్‌ బులివెంచు సింగ మొగి సయ్యాటంబు లాడున్‌ గరిన్‌ 
బురినీడన్‌ ఫణిడింభజాలముల నిల్చుం గేక్రి చిట్టెల్మలం 

గరుణన్‌ బిల్లులజాలముల్‌ పెనుచుం గాకంబుల్‌ నిశావేళ ఖీ 
కరమూకంబులపొంతం గన్ను మొగుచున్‌ గాక్షించి తద్భూములన్‌. ర్‌ర్‌ 


తబిసిమొత్తంబు రేపాడి తానమాడి 

దిగ్జియలచేరువలను (బూదియలలందు) 

కాలమునం బల్మును “*ద్రియంబకం యజామ 

హే యటంచును జలపక్షు లెల్లయెడల. 56 


రబ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 


సామగుణంబుం గొల్బుంబికశాబకపంక్తులు శైవధర్మముల్‌ 
(ప్రేమ నుపన్యసించు శుకబృ్బందము లీశ్వరయోగశా'స్తముల్‌ 
కోమలరీతి శారికలు గూడి పఠించు వినోదలీలలన్‌ 
గామవిరోధింబాడు నధికంబుగ ముచ్చట భృంగపోతముల్‌. 57 


పూచినక్రోవులుం దొరుంగుపుప్పాడిం జెల్వగుమావులుం దగన్‌ 
గాచినమోవులున్‌ శుకనికాయసమప్రభమించు జూవులున్‌ 
వాచవియైనం బంచజనవాంఛలు తీర్చుననంట్ల ప్రోవులున్‌ 
జూచి ముదంబునన్‌ నిలువంజూతురు తద్వనవీథి దేవతల్‌. 58 


నాలుగువేదముల్‌ గడచనంగం బఠించి సమస్తశాస్తముల్‌ 
మూలము ముట్టంగాం దెలిసి మోహముఖాహితులం జయించి సం 
శీలితశ్రైవధర్మగతిచేం దనరారుచు నద్భుతస్థితిన్‌ 
గాలముంద్రోచియుండుదు రఖర్వతపోనిధు లవ్వనంబునన్‌. 59 


ద్వాదశవార్చికమగు క్రతు 

వాదరమునం జేయుచున్న యమ్మౌానుల సం 
పాదితపుణ్యఫలము దా 

నై దైవికఘటన సూతుండట కేతెంచెన్‌. 60 


ఏతెంచిన సూతుంగని 

యా తాపసముఖ్యులెల్ల నతనికి వినయో 

పేతమతి నుక్తవిధిచే 

నాతిథ్యముచేసి రప్పు దధిక ప్రీతిన్‌. 61 


అంతట నర్హాసనాసీనుందైయున్న 
సూతు సద్వినయసమేతుంజూచి 


ఉద్భటారాధ్యచరిత్ర 1/ 


యప్పుణ్యుకుశలంబునదిగి యాయన దమ్ము 
నడిగినందమ సేమమర్థింజెప్పి 
యుచితభాషణముల నొక్మింతవడి కాల 
యాపనం బొనరించి యనఘచరిత! 
యఖిలపురాణరహస్యంబు గరతలా 
మలకమై యుండు నీమదికి నెపుడు. 


శైవధర్శ్మసదాచారసరణి మిగుల, 

వినంబ్రియంబగుంజెప్పవే విశదఫణితి 

ననుచుందన్నట్లు ప్రార్థించి యడుగు శాన 

కాదిమౌనుల కిట్లను నతండు ప్రీతి. 62 


అనఘవిచారులార! వినుండాగమతత్త్పమునందు మీ యెజుం 
గనియది లేదు నన్నుం ద్రిజగద్వినుతోదయుంజేయంగాం దలం 
చినపని కాదె యే నొకటి చెప్పంగ విందుమటంచు నిట్లు మీ 
యునికి భవత్శపాగరిమ నొందితిం జిందితి భాగ్యసంపదన్‌. 62 


వాలుక లెన్నవచ్చు నుడువర్గము లెన్నంగవచ్చు భూరజో 
జాలము లెన్నవచ్చు నతిచంచలవార్ధివికీర్ణవీచికా 

మాలిక లెన్నవచ్చు బుధమండల కర్ణపుటామృతంబు తా 
బాలశశాంకశేఖరుని భవ్యచరిత్రము లెన్నవచ్చునే?. 64 


అంగద యోగసిద్ధికిం బ్రయాసముం బొందంగ నేల సంశయా 
బ్ధిం గడు ముంపుచున్న బహుభిన్నపథంబులంబోవనేల? భ 

క్రిం గనంజాల (కావృషభ కేతను ) ను బ్రస్తుతి సేయుచుండినన్‌ 
దంగెటిజున్ను గాదె హిమధామకిరీటుండు భక్తకోటికిన్‌. 65 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 


ఆకులంగందమూలముల నంబుఫలంబులంగూరగాయలం 
జేకొని ప్రాణరక్షణముంజేసి మహాటవిలోనందీవ ని 

ష్టాకలనన్‌ శరీరము గృశంబుగ నుండిన ముక్తి గల్గునే? 
'ప్రాకటమైన భక్తింబురభంజనుంబూజ యొనర్ప్చకుండినన్‌. _ 66 


(మొక్కు నెవ్వాందష్టమూర్తికి నలవోక 
బలె నాతందమరులప్రణతియందుం 
జల్లు నెవ్వాండు ధూర్దటిమీందంబుడిసెడు 
జలము లాతండు సుధాజలధిందేలు 
నుతియించు నెవ్వాండు శితికంఠు నేకవా 
రం బాతండల వచోరమణినేలు- 
నిలుపు నెవ్వాం డీశు నిమిషమాత్రము మనం 
బున నాతండామీంది పొడవుందెలియుం 
గాన (యొక్కంగ నఖిషిక్తుంగా నొనర్చ 
వినుతిసేయంగందవిలి భావింప నెందుం 
దగిన దేవాది దేవుండాతండు సూవె 
భుక్తిముక్తు లపేక్షించు భక్తులకును. 67 


వాసన లేనిపూవు రసవర్ణనలేని కవిత్వరేఖ య 

భ్యాసము లేనివిద్య, జలజాప్తుండు లేనిదినంబు, చంద్రికో 
ల్లాసము లేనిరాత్రి, కమలస్థితి లేని కొలంకు చూవె కై 
లాసనివాసు నాత్మలందలంపని మూఢులజన్మ మారయన్‌. 68 


చూడందగదే వివెకించి సుజనులకును 

జంద్రరేఖావతంసుని చరణయుగలళి 

యెంతచక్కనిదో? రమాకాంతుండంత 

వాండు నందును దన కన్నువైచె మున్ను. 69 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 10 


శైవులగువారు చెప్పినజాడయందు 
నడువ నేరదు మూఢుల గడుసుబుద్ధి 
వానపై వానగురిసిన నానునొక్కా? 
సహజకాఠిన్య ముడిగి పాషాణకులము. 70 


శివపదాంభోరుహ ప్రవిమలోదక పాన 
సిద్ధి నాలుకచవిం జెలంగదెని 
శంభుదాసాంగైక సంస్పర్భనంబున 
నెమ్మేను పులకల నిలుపదేని 
(త్రిపురదానవవైరి దివ్యలింగస్స్ఫూర్తి 
కన్నులారంగం జూడం గలుగదేని 
దర్చకధ్వంసియౌ దలనిడ్డ పూవుల 
తావిపై నాసిక దవులదేని 


కాలకంధరు సత్మథాకర్ణనంబు 

కర్ణపుటవీధి నందంద కదియదేని 

వాని జన్మంబు జన్మమే? వాని బ్రతుకు 

'బ్రతుః? హరదూరుందడగువాండు పశువుదెలియ. //గ్ష 


శివలింగదర్శనంబును 

శివపూజావైభవంబు శివసద్దుణ సం 

(ఛవణంబును మానవులకు 

భవనీరద పటలచటుల పవమానంబుల్‌. 772 


స్ట్‌ వేల్పు పదముల కింది రావల్లభు 
వలకన్ను పూజనా వారిజాత? 


20 


ఉద్భటారాధ్యచరిత్ర 


మే వేల్చుకటిసీమ కిభదైత్యనాయకు 
బలితంపుం జర్మంబు పట్టుచేల? 

మే వేల్చుతనువున కిక్షుబాణాసను 
గరువంపు నెమ్మేను కమ్మబూది? 

యే వేల్పు కెంజాయ నేపారుజడలకు 
విధి కపాలట్రేణి విరులదండ? 


యట్టి భువనాధినాథున కాదిదేవు 

నకును మానసపుత్రుండై ప్రకటమహిమ 
వెలయ నుదృటగురుమూర్తి గలందొకండు 
సకలభవపాశలుంఠక చతురబుద్ధి. 


అతుల దుర్మతకరటిపంచాననుండు 
నిఖిల శైవాగమజ్ఞానసఖమనీషుం 
డాథ్రితేప్స్పిత దానదివ్యద్రుమంబు 


నైన యుదృటుచరిత నెయ్యమున వినుండు. 


78 


(/ర్వ 


మహాత్ములారా! ఇది మీ యడిగినప్రశ్నంబునకు సదుత్తరంబై 
యుండు నీ చరిత్రంబు భవలతాలవిత్రంబు, నిశ్రేయసక్షేత్రంబునునై 
వెలయు నని యక్కథకుండు కథాకథనోన్నుఖుండై మహర్షుల 


కిట్లనియె. 75 


విలసదుదారనాగకులవిశ్రుత మాశ్రిత సర్వమంగళం 
బలఘుగణేశ్వరంబు హరిదంబరసంకలితంబునున్‌ మహో 
జ్వలము మృగాంక శేఖరము సాంద్రసితద్యుతిభాసురంబునై 


పొలుపు వహించు తారగిరి భూతపతిం దన భర్తంబోలుచున్‌. "76 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 21 


వాలిక కన్నులున్‌ వలుదవటువచన్నులుం దీయమోవులున్‌ 
నీలపురంగులం దెగడ నేర్చినకొప్పులు నిండుచందురుం 
బోలిన ముద్దుమోములును బుత్తడిబొమ్మల గెల్బు పూన్న్మికిం 
జాలినమేనులున్‌ గలుగు సాధ్యసుమధ్యలు వొల్తు రగ్గిరిన్‌. 777 


సమములుగాని పాదములజాడలు వామపదంబు చొప్పునం 
దమరిన క్రొత్తలత్తుకలయంకములుంగల తన్నగేంద్ర కూ 
టములు ప్రియంబునం గని కడంక నుతింతురు సిద్ధదంపతుల్‌ 
ప్రమధథవిభుండు శాంకరియుం బాయక యొక్కట నున్న చందముల్‌. 78 


కిన్నరకామినుల్‌ పసిండికిన్నరలంది యఖిన్నరీతులన్‌ 
దిన్ననిపాటం గూర్చి జగతీధరకార్ముకపాణిం బాడంగా 

మిన్నక యాలకింపుచు నమేయగతిం బులకించియున్న రే 

ఖ న్నగమొప్పు వజకలికాకలితాఖిలసానుభాగమై. "79 


చిగురుజొంపంబుల నిగుడిన 3ంజాయ 
రుచిరజటాచ్చటారోచి గాంగ 
కలయంగం గప్పిన కమ్మపుప్పొడిదుమ్ము 
పొలుపొందు భసితంపుంబూంత గాంగ 
సోలుచుం బూందేనెం గోలురోలంబ బా 
లిక లంచితాక్షమాలికలు గాంగ 
తఅచు కొమ్మలవెంటందగిలి ప్రాంకిన నవ్య 
లత లహిభూషణతతులు గాంగ 


ఇసుక చల్లిన రాలక పసరుడాలు 
నాకు దళసరి హస్తిచర్మాంబరముగ 


22 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 


నలరి సాక్షాత్మరించిన హరునింబోలి 
పాదుకొనియుండు నక్కొాండంబాదపములు. 80 


వరయోగశక్తి శంకరు మనఃపద్మంబు 
పై జేర్చి మోదించు పాశుపతులు 
హరసమారాధనాయత్తులై సందడి 
గా విహారముసల్పు దేవముఖ్యు 
లఖిలదర్శనములయందు నిందుధరుండె 
పరతత్పమని చూచు పరమమునులు 
నిటలలోచనుని తొల్లిటివిజయాంకంబు 
లమరంబాడుచు నాడు ప్రమథవరులు 


పావడంబులు గెల్చి ప్రాభవము దాల్చి 

భవునిసారూప్యమున నుండు భక్తజనులు 

గలిగి జగదేకకల్యాణకరవిభూతి 

లక్షణంబుల మించు. గైలాసళిఖరి. 81 


గుహగణమాతృకావలులు కుంజరవక్రుండు భృంగియున్‌ మహా 
మహిమయుతుండు నందియు సమంచితభక్తి సమృద్ధిం గొల్వన 
య్యహివలయుండు శంభుండు హిమాద్రిసుతారమణుండు తద్దిరిన్‌ 
రహి వహియించియుండు సురరాజముఖామరపూజితాంఘ్రియై. 82 


చిగురులం గ్రొవ్విరిగుత్తుల 

నగజాధిపుం బూజసేయ నరుదెంచె ననన్‌ 

దగి యొక్క కాలమున నా 

జగతీధరవనములన్‌ వసంతము దోంెన్‌. 83 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 23 


భవుం గొల్బువారల పాతకంబులరీతి 
రమణం గారాకులు రాలెందరులం 
బార్వతీపతిమీందం (బ్రాజ్జుల కనురాగ 
మునుబోలె నిగురెత్తె భూరుహములు 
నీశానభక్తులయిండ్ల సంపదలీలం 
గలయంగ ననుచుట గలిగెంజెట్ల 
శశిమౌళిదాసుల సంకల్పములభంగి 
ఫలియించె నందంద పాదపములు 


సకలపాదపవికసిత స్వచ్చ గుచ్చ 

సాంద్రమకరందరస సమాస్వాద ముదిత 

మత్తమధుకర జేగీయమాన మగుచు 

మించి మధుమాస మావిర్భవించె నపుడు. 84 


కుసుమితరక్తాశోక 

ప్రసక్తిచేం బొలుపుమిగులు బంభరగణముల్‌ 

కుసుమాయుధ (ప్రేమసరా?) 

గ్ని సముట్ధిత ధూమవితతికిని బోలికయె. 8ిర్‌ 


బాలచంద్రకళాకలాపమునం బొల్చి 

గమియం గరితోలు నెమ్మేనంగప్పుకొన్న 

హరుని నదకించె మొగ్గల నతిశయిల్లి 

నీలరుచి మీఖు మునిధారుణీరుహములు. 86 


కురివిందకమ్మందీంగెలు 
సరవిందము ననంగి పెనంగ సహకారంబుల్‌ 


24 


బ్‌ 


ఉద్భృటారాధ్యచరిత్ర 


గిరివర తనయాలింగిత 
హరమూర్తిం దలంపంజేసె నామనివేళన్‌. వ 


ఇవ్విధంబునం జిగురులకుం జిగియును, గ్రొన్ననలకుం జిన్నును, 
విరులకు మురిపెమ్మును, బిందెలకు నందమ్మును, గాయలకు 
సోయగంబును, దోరలకు గౌరవంబును, బండులకు మెండును 
గలిగించి పలాయితహేమంతంబుగ వసంతంబయ్యె నయ్యెడ. 88 


చల్లనిగాడ్పులన్‌ సాబగు చల్లెడు వెన్నెలంబువ్వుందావులన్‌ 
బల్లవవిభమస్ఫురణం (బబౌఢపికాళిశుకాలిపల్కులన్‌ 

బల్లిదుందైన యట్టిగణభర్త భవానియుందాను వేడ్మవ 

ర్ధిల్లంగ నెల్లచోట విహరింపంగ నొప్పె సఖీపరీతుందై. 89 


కలకంఠకులకుహూకారాంతరములైన 
మావిమోకలజాద మరలి మరలి 
సొలయునెత్తావులు చోడుముట్టెడు పువ్వం 
బొదరిండ్లనెలవులంబొదలి పొదలి 
అలిబాలికామనోహరర్వుం క్రియలం బొల్పు 
దీర్జికాతటములం దిరిగి తిరిగి 
మకరందపంకిలమంజుమార్గంబుల 
నీడల నీడల కేంగి యేంగి 


చంద్రికాధాతనిర్మలచంద్రకాంత 

నిచితనవపుష్పశయ్యల నిలిచి నిలిచి 

కలికిబాగునం బొదలలోం గలసి తిరిగి 

రటుల దంపతు లా వనాభ్యంతరమున. 90 


బ్‌ 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 2 


విరులం బుప్పొడి రేంపుచుం 

దరంగలు గదలించి కొలంకు తందడంబులలోం 

దిరుగుచు మందసమీరణ 

మరయుచు మురిపెమునందిరిగె నభవునిమీందన్‌. ర 


కమలకర్ణికలు బంగారంపుదుద్దుల 
మురువు సూపంగం గర్జముల ఘటించి 
పొగడం జోటగుకమ్మ పొగడపూవులచీరం 
గమనీయముగంగూర్చి కటి నమర్చి 
సింధువారథ్రేణి సీమంతవీథికి 
సొబగుముత్యాలచేర్చుక్కం జేసి 
పొలుపొందు పూందేనెంబోసి మేదించిన 
పొన్నక్రాొవ్విరులపుప్పాడి యలంది 


కలయ నవకంపు మెజుంగులు దొలుకరించు 

చంపకావలి పతకంబుసరిణిం జూపి 

శంకరుండు పార్వతికి నిట్లు సలిపి వేడ్క 

శంబరారాతి మదిలోనిశంక యుడిపె. 92 


అల్లన మావికొమ్మచిగురాకు నిజాంచితచంచుధారచేం 

జిల్లులు వుచ్చి తద్రసవిశేషము నాలుక సోంకం జొక్కుచున్‌ 
[ద్రుళ్లుపికంబుం జూడు మని ధూర్జటి చూపినం జూచి పార్వతీ 
హల్లకగంధి వంచె వదనాబ్దము కన్నుల నవ్వ దేరంగాన్‌. _ 98 


తరుణశశాంకశేఖరమరాళమునకు 
సారగంభీర కాసార మగుచు 


26 


ల్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 


కైలాసగిరి నాథకలకంఠభర్తకుం 
గొమరారు లేమావికొమ్మ యగుచు 
సురలోకవాహినీధరషట్పదమునకుం 
బ్రాతరుద్బుద్ధ కంజాత మగుచు 
రాజరాజప్రియరాజకీరమునకు 
మానితపంజర న్ధాన మగుచు 


నురగవల్లభహారమయూరమునకుం 
జెన్నుమీజిన భూధరశిఖర మగుచు 
లలితసౌభాగ్యలక్షణలక్షితాంగి 
యద్రినందన వాల్చి విహారవేళ. 


అలకాంతకలితముఖీ యగు 

కులకాంతయుం దానుంగూడి గోపతిగమనుం 
దలకాంత కలధౌతా 

చలకాంతస్థలులంగ్రీడ సలుపుచునుందెన్‌. 


రడ 


95 


ఇట్లు సాక్షాత్కరించిన పంచశర సామ్రాజ్యలక్ష్మియుంబోలెం 
(బ్రేక్షణీయ యగు దాక్షాయణిం గూడి క్రీడాపరాయణుందై నారాయణ 
సఖుం దఖండితానంద కందళితహృదయారవిందుండై యుండు 


నవసరంబున. 


తేటవెన్నెలమించుం దెజచి రాజనిపించు 
నకలంక హారవల్లికలతోడ 

రేవం గాంతుల పెల్లుగా వసంతము చల్లు 
కటకాంగద కిరీటకములతోడ 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర మ? 


తివుట నెత్తావుల దిక్కగుఠావుల 
నలమి వాసించు మాల్యములతోడ 
ప్రకటితంబుగం జూపులకు విసయముం జూపు 
రమణీయ చిత్రవస్త్రములతోడ 


ప్రమదసల్లాపకోలాహలములతోడం 

గాంతులొలుకంగం దొడసిరాం జెంత రాలు 

పుప్పాడులతోడ గంధర్వముఖ్యులటకు 

నురువిమానంబు లెక్కి వచ్చిరి ప్రియమున. 9/7 


పొచ్చెము గాని నేమమునం బోండిమికిం దము మెచ్చి ధాత ము 
న్నిచ్చిన తద్వరస్ఫురణ నెచ్చటం గొంకొక యింతలేక క 
న్నిచ్చకు వచ్చినట్టుల చరించెడువారలు గాన వారు వా 
రచ్చటం గేలికై నిలిచి రాత్మవిమానము లోలి డిగ్గుచున్‌. _ 98 


ఇది రజతాచల మిందున్‌ 

మదనారి వసించు విబుధమానితమని నె 

మృ్నదిం దలంపక గంధర్వులు 

తదద్రిపై విడిసి రధిక దర్పం బెసంగన్‌. 99 


గంధర్వులు మోహనమృదు 

గాంధర్వము గలుగు పుష్పగంధులతో గ 

ర్వాంధత నీప్సితమతి కలి 

బంధురులై తన్నగేంద్రపాదస్థలులన్‌. 100 


కాంచీకలాపంబు కటిమందడలముమీంద 
నొక్కింత సడలినం జక్క నిలిపి 


28 


ఉద్భటారాధ్యచరిత్ర 


వలుదపాలిండ్లక్రేవల జాఠి వెలిగొన్న 
యాణిముత్తెముల పేరనువుపటిచి 

కలికిచెక్కులమీందం దొలకరించిన ఘర్మ 
జలకణంబులం గాంతులొలుకందుడిచి 

రాలుపుప్పొడి ధూసరములైన చూర్తాల 
కంబులు కొనగోళ్లం గలయ దువ్వి 


అతుల పుష్పాపచయ ఘనాయాస ముడుగ 

నంకపీఠిక శాంకరి నావరించు 

త్రిపురమర్దనుపుష్పమంటప సమీప 

వసుధ నిలిచిరి గంధర్వవర్యులంత. 101 


చిలుకలకొల్ములైన సరసీరుహనేత్రలం గూడి వేడుకన్‌ 
గొలకొలమంచుం దళ్టచరకోటులు వ్రాలుడు నందికేశ్వరుం 
డలికవిలోచనానుచరుండద్భుతమై దివి నిండం బర్వుత 
తృలకల మోర్వంజాలక యఖండిత రోషకషాయితాక్షుండై. _ 102 


భీకరరేఖతోం బసిండిబెత్తముం ద్రిప్పుచు ఘర్మబిందు జా 
లాకరమౌ మొగంబు తరుణారుణతేజములీనం గన్ను లు 
ల్మాకళలన్‌ జ్వలింపం దమకంబున శంకరుపువ్వుటింటి య 
వ్యాకిట నిల్చి యిట్లనియె వారలతోం ద్వరమాణవాణిమై. 103 


చీకులరె మీర? లీశుండు 

లోకేశ్వరుం డీవనం(బులో నీశ్వరితో) 

నేకాంతంబున నుండంగ 

నీ కాంతలు మీరు వచ్చు టిది తగ వగునే? 104 


రబ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 


అనీ తము నిరసించిన నం 
దినిం జీరికింగొనక వారు దిగ్గన మౌర్ధ్యం 
బునం బువ్వుంజప్పరము డా 


సిన నవ్విధ మా(త్మ నెటింగి శివుండు కుపితుంద్రైు. 


పులుంగరంబునం బూని మీరలు పిశాచ 
రూపమున నుండుండని వైవ రూపరేఖ 
దప్పి వికటాంగులైరి గంధర్వనాథు 
లెంతవారికిం దప్పునే యీశ్వరాజ్ఞ? 


ఆ యందము లా చందము 
లా య(ద్భుతరూపరే)ఖ లా మంజుసుధా 
ప్రాయోక్తులు మిడివోయెను 
గాయజహరు కినుకకతన గంధర్వులకున్‌. 


కొణకును బోవం బడి క 

ల్లుఖక పయిం బడినకరణి నొకపనికై రా 
నుఖుమని పిడుగై వారి(కిం 
గజకంరునిచేత) నీచగతి వాటిల్లెన్‌. 


చంప నలిగియు నొక్కింత చలము మాని 
విషమనయనుండు పులి నాకి విడిచినట్లు 
చావుతోడుత జోడైనచటులఘోర 
కష్టరూపంబు వారికి (గలుగంజేయ. 


ఎజఅసంజ కెంజాయ నెక్కసక్మంబాడు 
చికిచికిపల్లవెండ్రుకలవారు 


20 


105 


106 


107 


1086 


109 


30 


ఉద్భటారాధ్యచరిత్ర 


గమకంబులగు [గ్రచ్చకాయలం దలంపించు 
(క్రూరంబులగు మిట్టగ్రుడ్గవారు 

ముడిబొమ్మలును బెద్దమిడి[గ్రుడ్లు వెడం గోర 
దౌడలుగల్టు వక్రములవారు 

పెనుబవీజనరములు పెనంగి పైం బ్రాకుటం 
గనుపట్టుపొట్ట పొంకములవారు 


కుజుచలగు హస్తపాదముల్‌ గుదియం బొడిచి 

నట్లు బలసినమెడలతో నరయ నూచ 

లైన యూరులతో వికటాంగు లైన 

వారు నై రిట్లు గంధర్వవరులు 'పెలుచ. 110 


పెదవుల నెత్తురుండియును బేడులువారు బరళ్ల మేనులన్‌ 
గదిసి పిశంగరోమములు (గ్రమ్ముకొనన్‌ నిశితోగ్రదం[ష్టలన్‌ 
జెదరిన విస్ఫులింగములు చిందజవందజగాంగ రూపముల్‌ 
మదనవిరోధిశాపమున మార్పడియెన్‌ ఖచరేంద్రపంక్తికిన్‌. 111 


చటులోదగ్రతరాట్టహాసములుం గేశచ్చన్న ఘోరాస్యముల్‌ 
కుటిలక్రూరవిలోచనంబులు మెజుంగుల్‌ గ్రాయుఫూత్మారముల్‌ 
పటుఖీమోదృటదంతపీడనము లస్పష్టాంగసంధుల్‌ మహా 
ఘటపీనోన్నతకుక్షిభప్రికలు వేగం దాల్చి రాఖేచరుల్‌. 112 


మజియు భల్తూకవల్లభుల నుల్లనంబాడెడునల్లజుంజుజు 
వేనులును, దప్తారకూట చ్చాయాదాయాదంబులగు 
పిశంగాంగంబులును, మంకెనక్రావ్విరులబింకంబు హుంకరించు 
కెంపు సంపాదించుపొడవు గలయొడళ్తును, గలిగి కిలకల 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర ఏ 


భాషణంబులుం గహకహాట్ట హాసంబులును, ధళధళద్దం్షాం 
కురంబులును, ధగధ్ధగత్రేక్షణంబులుం గనుపట్ట నెక్కడ 
యసృక్పానం బెక్కడ మాంసభక్షణం బెక్కడ మేదోలేపనం బెక్కడ 
కపాలధారణం బనుచుం గోరిక లీరికలెత్తం జిత్తంబులు మత్తిల్లి 
సందడింపుచు6 (గ్రందుకొను పిశాచబృందంబుల6ం జూచి 
డెందంబునం గొందలంబంది తదధినాథుండగు చిత్రరథుండు. 

113 


కలికినీలపురంగుం దులకించుకచములు 
పల్లవెండ్రుకలైన బ్రమసి బ్రమసి 
నిండుజవ్వనముచే గండుమీజినమేను 
వికలభావంబైన వెజచి వెజచి 
కమనీయ మణిహార కటకకంరఠికలెల్ల 
నాంత్రబంధములైన నలికి యలికి 
యొల్లదిక్కులం దావి చల్లుగంధపుంబూంత 
మెదడుచందంబైన బెదరి బెదరి 


కటిపటము పచ్చితోలైనం గలంగి కలంగి 
యవ్విధంబెల్ల హరుచేంత యగుట దెలిసి 
యభవునకు మొక్కి లేచి యిట్లనియె భక్తి 
భయము లొనగూడ నూపిరిపట్టి యపుడు. కేషడ 


ఓ పరమహప్రభావ! పురుహూతముఖామరవంద్య! మెమునీ 
పాపలవంటివారము కృపాపరతంత్రత దక్కి యక్కటా! 

మా పయి నిట్లనుగ్రహము మానుటయే మథటి యింతమాత్రలోం 
గోపము మానుమయ్య! యిక గోపతి కేతన! దైత్యశాసనా! 115 


32 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 


తలంప వైతివె? కాలం దాంచి పై నుమిసిన 
యెఖుకమాలినయట్టి యెజుకువాని 
ధృతింజిత్తమున మానితివె? జాలుగొని జఖువ్వ 
సాంఖ్యతొండండుసేయు సాహసంబు 
చింతంపవైతివె? చేవ వింటను బెట్టు 
గొన్న కుంతీదేవి కొడుకుంగుజ్జి 
ఊహింపవైతివె” యుగ్రధాటీచల 
చ్చేరమక్షితిపతి చేతిగాసి 


అకట! నీ బంటు బంటులమైన మమ్ము 

నొక్కతప్పును సైరింప కుజక ఘోర 

శాపదావానలంబున సగము చావు 

చంపితివి చాలునింకం (బోవు చంద్రజూట! 116 


నెజియంగ లోకపూజ్యుండగు నీ చెలికానిం గుబేరుంగొల్చి మే 
ముజక వికారభావమున నొందుట నీకుం గొజంత గాన యి 
ట్లెటుంగక మందెమేలమున నే మొనరించిన తప్పుగాచి యం 
దం గరుణారసాబ్దిం బరితాపము మానంగం దేల్చు శంకరా! 117 


మృత్యుదేవత యోర్వదు మహిరతనయుం 

డోర్వం డిభదైత్యనాయకుండోర్వం డెందుం 

ద్రిపురదానవు లోర్వరు తీవ్రమయిన 

నీదు కినుకకు నే మెంత నీలకంఠ? 118 


కలుషించితేల తృణక 
ల్చులమగు మా మీందం గరుణ వోనాడి కటా! 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 33 


బలుదెగం గొని బ్రహ్మాస్త్రం 
బిలం బిచ్చుకమీందం బూని యేయంగం దగునే? 119 


అని యనేక ప్రకారంబుల సకరుణంబుగాం బ్రార్ధింపుచుం బ్రణతుం 
దైన గంధర్వాధ్యక్షుమీందం గృపాకటాక్షవీక్షణామృతంబు వొలయ 
దాక్షాయణీవల్లభుం డిట్లనియె. 120 


ఓహో! వగ యుడుగుండు మీ 

సాహసమున నింతపుట్టె శాపావధి కే 

మూహించి తెరువుం జెప్పెద 

మీ హైన్యముంగొంత యోర్వుండీ ధైర్యమునన్‌. మ. 


అనిన నార్యావర్తమను దేశమున లోక 
మానిత వైభవ స్థానమగుచు 
నమరు రెండవ కాశియై వల్లకీనామ 
మునంగల్లి యొక మహాపురము దాని 
రుద్రభూమికిం జేర్వ రుద్ధార్శశశిమండ 
లంబగు నొక్క వటంబునొల్వు 
నా వృక్షమున నీవు సానుచరుండవై 
ధృతి నుండు మొకనూజఖజు దివ్యసమలు 


అంత హాయనములు గొన్ని యరుగుపిదప 

రాజకులరత్నమై ముంజభోజుం డనంగ 

రాజు జనీయించు నుదృటారాధ్యుశిష్యుం 

జై మదంశంబు గొని యందు నతులమహిమ. 122 


నా యంశంబునం గలిగెడి 
యా యవనీపతికిం గూర్శి నాచార్యకమున్‌ 


క 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 


జేయు న్మన్మానస సుతుం 

డై యుదృటగురువరేణ్యుం డధికప్రీతిన్‌. 123 
ఆ గురుమూర్తి కాలగతి నందుడుం దత్తనుధూమయుక్తిచే 

వేగ భవన్మహావికృతవేషము లన్నియు మాని పూర్వరే 

ఖా గరిమంబుం దాల్చుటయు కాదు మదీయగణాధినాథతా 
యోగముగల్లి నా కడన యుండెద రేంగుండు భూతధాత్రికిన్‌. 124 


శివలింగధారణాంచితమూర్తులగు వార 
లమ్రాంగయోగజ్ఞ్జులైన వార 
అరసి నన్నఖీిలంబునందుంగన్లాను వార 
లాప్తపంచాక్షరులైన వార 
లెడసినమద్ధర్మ మీడేర్చిమను వార 
లంతర్విరోధుల నదంచు వార 
లసమ తాపత్రయం బార్చంజాలిన వార 
లేన దైవంబని యెజుంగు వార 


లర్హవర్తనములం గూడి యలరు వార 

లెవ్వ రిల నుండుదురు వారలెల్ల మీకు 

దుర్లభులు గాన వారల త్రోవంబోకుం 

దడన్యజనములం కారింపుండరుగుండీరు. 125 


శవశోణితపానాదిక 

మవు కులత్సితభోగమెల్ల నతులసుధాపా 

న విశేషమునకు నవతుగ 

భువి మతృపచేతం గలుగుం బొండింక వేగన్‌. 126 


ఉద్భటారాధ్యచరిత్ర ఏ5 


“ప్రారబ్ధకర్శ్మణాంభోగాదేవక్ష ౫” యనువాక్యం బనుభవింపక తెగదు 
కావున నిందునకుం గొందలం బంద వలవదు కాలక్షేపంబు సేయక 
మదుపదిష్టంబగు మార్గంబున శాపావధింగాంచి మదీయ సా 
లోక్యంబున నుండెదరు పొండని కుండలి మండలేశ్వరకుండలుండు 
కొందడరాచూలితో నంతర్జ్థానంబు నొందెం బిశాచబృ్బందంబులు 
నమ్మహాదేవు నాదరంబునం గొంత సంతాపంబు వాసెం దదనంతరంబ. 

గేం 


భవకోపోద్ధత శాపఘోరవదనభ్రాంతంబులై ఖేచర 
ప్రవరాంభోధర బృందముల్‌ కహకహప్రస్పీతగర్జా మహా 
రవముల్‌ దిక్కులం బిక్కటిల్ల నటం జేరన్వచ్చెం గాత్యాయనీ 
ధవనిర్దిష్టవటావనీరుహనగోత్తాలాగ్రవాసార్థమై. 128 


ఆ వనస్పతియాకుందందమునందు నూడలు మొత్తమై 
జీవురంచు నభోగవీధులం జిమ్మచీంకటిం గప్పుడున్‌ 

ద్రోవ గానక తత్తజింపుచుం దోయజాప్తతురంగముల్‌ 

పోవు నవ్వలం ద్రోచి యంకియం బూని సూతుండదల్స్చినన్‌. 129 


ఆ యుగము బహుళతర శా 

ఖాయతచాలనము కలిమి నవని భరింపన్‌ 

జేయోదు దిశాకరులకుం 

జేయిచ్చువిధంబుం దోంపం జెలువు వహించున్‌. 180 


ఇట్లు దిశలెల్లం దానభయై యెసక మెసంగు 

నమ్మహీరుహవరము డాయంగ వచ్చెం 

దీంగె తెంపుగ రజతాద్రిదిక్కునందు 

నుండి ఖేచరమిథునంబు లొక్క మెొగిని. 131 


36 


బ్‌ 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 


తొల్లిటి పుణ్యానుభవము 

చెల్లిన దివినుండి మహికి జిరజిరమనుచున్‌ 

ద్రెళ్లెడి పురుషుల కైవడి 

నుల్లాసం బేది శాఖి కొరగిరి ఖచరుల్‌. 132 


రా రక్తలోచన! రమ్ము ఘంటాకర్ణ! 

రా వ్యాఘ్రనఖ! యిందు రమ్ము వికట! 
రా సరీసృపరోమ! రా స్టూలనాసిక 

రమ్ము కుంభశిరస్మ! రా వృకాస్య! 
రమ్ము విద్వుజిహ్వ! రమ్మాంత్రమేఖల! 

రా మహోదర! వేగ రా మృతాసి! 
రా వజదంష్ట! రా రా విస్ఫులింగాక్ష! 

రా బాలఘాతుక! రా విరూప! 


రమ్ము కుంభాండ! రమ్ము నిర్చాతఘోష! 

రమ్ము రప్తఘ్న! రమ్ము కర్మశశిరోజ! 

యనుచు బహువిధనామంబు లమర నిలిచి 

రావటంబున ఖేచరు లావటముగ. 188 


అలకాచైత్రరథాంతికస్థితమణివ్యాకీర్ణ కేలీ నగం 

బులపైం బూవులచప్పరంబులకడన్‌ బుపష్పాళ్లతో నైన వే 

దులం గూర్చుండి మిటారికత్తెలగు నింతుల్వాడ మోదించు వా 
రలకా యీ దురవస్థ? దైవగతిం దీర్చన్‌ శక్యమే యెరికిన్‌? 184 


వాసవద్రుమమున వడసినసురం (గోలు 
కడంక నెత్తురులానుకతన మజచి 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర ఏ 


పరంగుసాంటబ్రాణి ధూపంబువాసన మెచ్చు 
టలు శవధూమంబు వొలయ మజచి 
హరిచందనముం జాల నలంది రేవం జరించు 
పోడిమి మెదడుపైం బూసి మజచి 
వీణానినాదంబు వీనుల నాలించు 
పని భూతకహకహధ్వనుల మజచి 


హరసఖోవననాశోకతరులమురువుం 

జూడంగోరుట చితివహ్నిం జూచి మజచి 

వాలువర్టము గాంగ నవ్వటముం జేరి 

ఖచరులొక కొన్నిసమములు గడపి రందు. 135 


పడంతుల్‌ వారు నదృశ్యులై నడికిరే ల్వారా (దాడి గంధర్వు లె 
క్కడ రుద్రాక్షయు భూతియుం దొజంగు మూర్ధవ్రాతముల్‌ గల్లు 


క్కడికిం బోయి తదీయబాలకుల జోక న్వారు వేపోయి పె 
నృడుముల్‌ గైకొని తృప్తిం జెందుదురు దౌర్భాగ్యంబె యోగ్యంబుగన్‌. 196 


తలలపైం బచ్చపూసలు కండతిండియు 
భీషణదగ్గాస్థి భూషణములు 
శూలాగ్రనరకంఠశోణితాస్వాదంబు 
బిలసంస్థశిశుశిరఃపలల సేవ 
నవ్యకంకాళదండములు చేపట్టుట 
యురక నల్దడంజిచ్చు లుమియుటయును 
బలితంపుం బేవులమొలనూలిచేంతయు. 
గిలకిలయును బొబ్బనులివుఠవణి 


38 


ఉద్భటారాధ్యచరిత్ర 


కొణవిమసి బొట్టు పురియల కోజలందు 
నింగలంబిడి రాజించు టెజ్జిగ్రుడ్లు 

మిడుంగుజులు ([గ్రమ్మం ద్రిప్పుచుం బుడమి మింట 
'బ్రమరివాజబుటయును బిశాచముల కొదవె. 


చిత్రసాభాగ్యశాలియై చిత్రరథస 

మాఖ్య నలకాపురములోన సౌఖ్యలబ్టిం 
దనరు గంధర్వపతి వజదంట్షుం దనంగ 
వటముపై నుండె భూతభావము భజించి. 


ఆ మళ్టియ యలకాపురి 

గా మది నూహించి ఖచరగణము లొగి నిజ 
స్వామియగు వజదంుండు 

దామును వర్తించు నివ్విధమున శివాజ్ఞన్‌. 
చెల్లుబడి వజదం్రుండు 

ప్రల్లదమున సకలభూతబలముల కెల్లన్‌ 
వల్లభుండై తనకిల్లా 

కెల్లగం జెల్లింపుచుండె హేలాగతులన్‌. 


ఓలి నెనిమిదిదిశల కొక్కొక్కదిశకు 

నలువురును నల్వురును గాంగ నలఘు బలులం 
దలవరుల ముప్పదిరువుర నెలవుకొలిపి 

ధరం బిశాచాధిపత్య మాతండు వహించి. 


త్రాట న్నీట విషంబునన్‌ శిఖి నిజప్రాణంబులన్‌ బాసి వ 


187 


1868 


189 


1త0 


క! 


మ్మ్నౌటన్‌ ఘోరపిశాచరూపమున హైన్యంబొందు తన్మర్య సం 
ఘాటంబందు (ఖుద) నం గొల్వుపట్టుటకునై కైకొల్వు నానాదిశా 
పాటి (వాట)వ్యాప్త నిజాజ్ఞుండై చెడని లేవన్‌ వజదంహ్ల్రుండొగిన్‌. 142 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర ఏ౦ 


మథఖియు నతం డా తపతాపంబున జీవితంబు వోవిడిచియు, 
నిర్దాతఘాతంబున మృతివడసియు, సింహశార్జూల కుంభఖీనస 
వృశ్చికాదులచేత నీలిగియు, జిహ్వోత్పాటనంబున జీవి 
తోత్పాటనంబు సేసియు, సానువులందేనియు. బ్రాణంబు 
లుజ్జగించియుం, గాంతా నిమిత్తంబున నంతంబుంగనియును 
నిరశనత్వంబున బంచత్వంబు నొందియు శూలంబునంగూలి 
కాలవశతం బొందియువెండియు నానావిధదుర్మరణంబులను 
దుష్మర్మంబులను బట్టువడియు పుట్టగతిలేక భూత (ప్రేత 
పిశాచరూపంబులంజాపలంబునం (గ్రుమ్మరు నమ్మనుజులం 
గలపికొని వర్తించి వర్తించి, డం 


కొలిచిన యప్పిశాచములం గూరిమినిట్లను వజ్రదంఘ్షండీ 

రలు భయమింక మానుండు ధరాస్థలిం బుట్ట గలండు భూరిని 
ర్మల యశుండుదృటుండు గురుమండలకుండలకుండలుండుం ద 
న్మలహరమూర్తి కారణమునన్‌ గతి మీకును మాకుం గల్లెడిన్‌. 144 


(అని పలికి వజదంహ్రుండు 

మనమున నెలకొన్న భీతి మలుగంగ నోదా 

ర్చెను మళ్టినీడ నాశా 

జనక వచనరచనా నా పిశాచగణములన్‌.) (144-ఏ) 


వెజవనివారల వెజపించి పనిగొని 
కొలిచినవారిపైం గూర్మి చూపి 

శివచిహ్నదూరుల చిత్తంబు లగలించి 
కలహించువారి సీమలు హరించి 

యధినాథునాజ్ఞ దిగంతరంబుల నించి 
తగులునంతర్విరోధంబు లుడిపి 


4౦ 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 


తరతమభావంబు లరసి జీవితమిచ్చి 
నిజమండలము పెంచు నేర్పుం గాంచి 


దానభేదసామదండంబులనంగల్టు 

చతురుపాయవిధులజాడం దెలిసి 

సరిపిశాచలోకసామ్రాజ్య మొదవించి 

వజదంఘమంత్రి వజముఖుండు. 145 


కొలువుండు నొకవేళంగుణవశీర్నోపల 
కీలితోన్నతకేలి శైలశిఖల 
విహరించు నాకవేళంగహకహధ్వనులతో 
దడము లొక్కటం గొల్వ నడికిరేల 
వినుం బ్రేమ నొకవేళ వీనుల కింపైన 
కూశ్శాండగాయకకులముపాట 
దండెత్తునొకవేళ దర్చితబేతాళ 
మండలంబులమీందం జండదాడిం 


బనుచు నొకవేళం బనువులు తనకుందిరుగం 
బడినవారలసంపద నొడిచికొనంగ 
భూనభోంతరసంచరద్భూతలోక 

దండనోద([గుండగు వజదంుం డెలమి. 146 


సకలభూతాధినాథుండై జగతిమించు 

విజయమునం గ్రాలుతద్భూతవిభునిం జేరి 

'బ్రహ్మరాక్షసులత్యంత భయముతోడ 

రమణ దీవింతు రాగ్షాక్షతములు చల్లి. క్షేడ్ష 


బ్‌ 


లబ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర తే 


ఈ చందంబున ఖచర పి 

శాచ నిశాచరము లిష్ట సంచారములన్‌ 

నీచగతిన్‌ బైకొను వసు 

ధాచక్రమునందుం గలయందత్మాలమునన్‌. 148 


శ్రీకంధరాచలోర్జితసముజ్వలకూట 
సంకాశవిధుకాంతసాధకులము 
శాతమన్యవశిలాశకలదామజధామ 
కల్పితకారందడ (గాడాంధ?) కారభరము 
చంద్రశాలా శరచ్చంద్రబింబాననా 
తారహారీ భవత్తారకంబు 
వితత గవాక్షనిర్ణత నవాగరుధూప 
సౌరభవాసి తాశాముఖంబు 


విమలపరిఘాజలాంతరవికచకుముద 

కమలకల్తారకింజల్క కలితలలిత 

గంధవహధూత రతిఖేద కాముకంబు 

గోపురోపమమగు వల్లకీపురంబు. 149 


శ్రీసముల్లాసంబు చెలంగు నా యందునుం 
దన యందె కలదనందగదు సుమ్ము 
సంతతార్యాసక్తి సాగు నా యందును 
దన యందె కలదనందగదు సుమ్ము 
వృషలాలనఖ్యాతి వెలయు నా యందును 
దన యందె కలదనందగదు సుమ్ము 
రాజభూ (పో) షణకేళి ప్రబలు నా యందును 
దన యందె కలదనందగదు సుమ్ము 


షం 


రబ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 


తానె సేనానిగలవాండు గాని యేను 

గాననంగంబోల దమితసేనాని యేను 

ననుచు నప్పురి హరుపై నహంకరించు 
హర్యకేతనకింకిణికారవముల. 150 


వలదింద్రోపలఖందదీధితులరేవల్‌ కంఠహాలాహలం 

బులు సున్నంబులు భూతివెల్లపడగల్‌ మూర్ధస్థితస్వర్థునీ 
జలపూరంబులు లోనం గ్రుమ్మరుసతుల్‌ సాంబాలు మైంగొన్న యా 
యలరుంబోండులయొప్పునై తగుంబురిన్‌ హర్యేశ్వరశ్రేణికిన్‌. 151 


కేతువు నీట ముంచి తమకించి ధనుర్లత మళ్లంబెట్టి వి 
ఖ్యాతబలంబు జెట్టులను గట్టి గుణంబునంగల్టు పక్షముల్‌ 
వేతె(త)రలించి యంపగమి వేడుకమూలకుం ద్రోచి యమ్మనో 
జాతుండు తత్పురిం గలుగు శైవులపైం జనలోంగు నెంతయున్‌. 152 


అతిమనోహరగుణవిశాలాక్షి యగుచు 
నిత్యశివసంవిధానసంస్తుత్య యగుచు 

నమరవాహిని గలదియునై తలంప 

నమ్మహాపురి శ్రీకాశి యనంగ వెలయు. 153 


కడంగి దీవించి యక్షతలు పైంజల్లి వ 
ట్టినమాంకు లిగురు పట్టింతురనంగం 
బ్రతిఘటించిన బ్రహ్మపట్టంబుందిగంద్రోచి 
యొకపూరిపై సృష్టి యునుతురనంగం 
బ్రౌఢవాదక్రీడ ఫణిలోకపతినైనం 
బొ (బు త్తింగన్నులు గప్పిపుత్తురనంగం 


ఉద్భటారాధ్యచరిత్ర 4 


ద్రినయనుందే దైవమని రహస్యస్థితి 
నిగమంబులకుందెల్ప నేర్తురనంగ 


సభల వాక్సిద్ది బ్రహ్మవర్పససమృద్ధి 

శబ్దపరిశుద్ధి శివదత్త శాంతబుద్ధి 

తార తముంబోలందగుంగాక తత్పురంబు 

బ్రాహ్మణులంబోల వ్యాససంభవుని వశమె. 154 


ఆడినమాట బొంకని మహామహు లర్టికి సంగరార్థికిన్‌ 

మాడలు వేల్పువీటంగలమాడుగులుం గనిపించు నేర్పరుల్‌ 
క్రోడపకచ్చ పేంద్రకులగోత్రవిభుల్‌ జయవెట్ట ధారుణిన్‌ 
గ్రీడలపోలెం దాల్చు కృతకృత్యులు రాజకుమారు లప్పురిన్‌. _ 155 


ధనసమృద్ధుల ధననాథు తాతలనంగ 

వర్తకంబునంంగీర్తిప్రవర్తు లనంగ 

నన్ఫతలాభంబు లోభంబున పనయించి 
వీటంబొగడొందంగలరు కిరాటపతులు. 156 


చూడాభూషణరత్నమై వెలయుచున్‌ (చుత్యుత్తమాంగంబులన్‌ 
జూడంగాం దగు విష్ణుపాదమునకున్‌ నూనుల్బలోద్భాసితుల్‌ 
తోడంబుట్టువు లభ్రగంగకు మజందుల్‌ పాలమున్నీటికిన్‌ 
బ్రోడల్‌ కీర్తిధనార్దనంబునం బురిన్‌ బొల్పారుశూద్రోత్తముల్‌. 157 


పవిలీలన్‌ బహుధారలన్‌ మురియుచున్‌ బద్మాక్షుచందంబునన్‌ 
భువనస్తుత్య సుదర్శనోదయముచేం బొల్పొందుచున్‌ వార్ది రే 
ఖవలద్వాహినిచొచ్చు నేర్ప్చుంగొనుచున్‌ గర్వంబుంగాంచున్‌ బురిన్‌ 
బవనాఖ్యేయజవంబులైన హయముల్‌ భవ్యప్రచారంబులై. 158 


ఉక 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 


రాజగ్భృహంబులట్ల బహురాజితకక్ష్యల మించి వాహినీ 
రాజియుంబోలెంబద్మనికరంబులంబెంపు వహించి విశ్వ ధా 
త్రీజనవంద్య విప్రలగతిన్‌ మహనీయపదక్రమంబులన్‌ 
దేజముంగాంచునప్పురి నుదీర్ణబలాధ్యకరిప్రకాండముల్‌.  _ 159 


చక్రసంపత్తి వాహినీసమితింబోలి 

ప్రథితయగు యుక్తింగా విభ్రమముం దాల్చి 

యక్షమాలాసదాసక్తి యతుల మీటి 

నగరమునంజూడనొప్పు నున్నత రథములు. 160 


మింతురు సత్వసంపద సమీరకుమారకుమారముఖ్యులన్‌ 
నింతురు కీర్తి నల్దడల నిల్మడంబొంది రణాగ్రవీథులన్‌ 

గాంతురు వీరధర్మమతిగర్వితపర్వత వజపాణులై 
సంతతమానుషోదయవిచారులు శూరులు తత్పురంబునన్‌ 161 


ఇవికావు నీలంబు లివి కావు తుమ్మెద 
లవియుంగావివి కుటిలాలకంబు 
లిందునిబింబంబు లివి గావు నెత్తమ్ము 
లవియుం గావివి మోహనాననంబు 
లిభకుంభపాళిక లివి కావు జక్కవ 
లవియుం గావివి మెజుంగారు చన్ను 
లించు విల్తునిదొనలివి కావు కాహళ 
లవియుం గావివి జంఘ లరసిచూడ 


ననుచు జనములు సంశయంబధిగమింప 

ముదముకతమున విడివడ్డ మదను రాణి 

ముద్దు రాచిల్మబోదల మురువు చూపి 

భామినులు మీంతు రమ్మహాపట్టణమున. 162 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 45 


సిరులకుం బుట్టినిల్లు పరసీమ నిరంతరభోగసిద్ధికిన్‌ 

శరణము ధర్మనిర్భతికి జాడ మహార్థవిహారలీలకున్‌ 

బరిసర మాగమంబులకు6 బండితపంక్తికి నిల్వనీడ త 

త్పురము తదీశ్వరుండమరుంబుణ్యుండు శ్రీప్రమథేశ్వరుం డిలన్‌. 163 


ఆయతబాహువుల్‌ వెడందయై కనుపట్టుభుజాంతరంబునున్‌ 
గాయజుం (గ్రేణిసేయు నవకంబగుచక్కందనంబు గల్టు ల 
క్షీయుతమూర్తియుం జనులచిత్తములం గరంగింప నొప్పు నా 
గాయుతసత్త్వశాలి తుహినాంశుకులోదృవుండాతండున్నతిన్‌. 164 


కువలయరక్షకుండు బుధకోటికింబ్రాణపదంబు పార్వతీ 
ధవునకుంబువ్వదండ యమృతంబుల పెన్నిధి దుగ్ధ్గవార్ధి సం 
భవుం డిటువంటిరాజు కులభర్తగందేజముగన్న యన్నృప 
ప్రవరునిం బ్రస్తుతింప నహిరాజునకైనందరంబె యిమ్మహిన్‌ 165 


చపలతరేంద్రి యాశ్వముల శంకరపాద 
కమలంబులను సాహిణములం గట్టి 
తాపత్రయాభీలదావానలస్సూర్తి, 
విలసితవిజ్ఞానదృష్టి నడంచి 
యకలంకకీర్తిచంద్రికల లోకాలోక 
గుహలకుం దెలివి నూల్మొనంగం జేసి 
చటుల ప్రతాపాంకుశము శత్రురాజన్య 
కరిశిరస్థృలులపై నిరవుకొలిపి 
పలికి బొంకక గుణముల వెలితిగాక, 
నదక సదడలక యడిగిన గడుసువడక 
యన్వయాచార మెడలక యాదితైవ 
లక్షణంబుల నా ధరాధ్యక్షుందమరు. 166 


46 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 


తన జిహ్వాంచలరంగమధ్యమున విద్యానర్తకీరత్న మిం 

పున నర్తింపం గరాంబుజంబున మరుద్భూజంబు చూపట్టం జూ 
పునంజింతామణి విశమింప వినయంబున్‌ విక్రమంబున్‌ జగ 
ద్వినుతౌదార్యము బాహువీర్యమును జెందెన్‌ రాజు రాజత్ర్రభన్‌. 167 


భరత! భగీరథాంగ! గయభార్గవరామ! యయాతిముఖ్య భూ 
వరచరితానుపాలన మవశ్యము తెల్లమిగాంగ భూప్రజం 
గురుభుజశక్తికల్మి ననుకూలముగా జనకుండువోలె సు 
స్థిరముగనేలు నైదుపదిసేయండతండు రణాగ్రవీథులన్‌ 168 


కానుక రాజధర్మమని గైకొను, లోభముపూని కాదు, శి 
క్షానియమంబునన్‌ రిపులంగాంచు, విరోధముందాల్చికాదు, రా 
జ్యానుపమానముద్రకు బలావలినేలు, భయంబుంబొంది కా 

దా నరనాథచంద్రుండు మహాద్భుత మాతనివర్తనంబిలన్‌. 169 


కులిశాయుధుండు స్వాతింగురియించు వానలు 
పైరులు ముక్కారుపంటంబండు 
పురుషాయుషమ్మును బూర్జమై గరివోదు 
నడవడి చక్మనై నడచుం బ్రజకు 
ధర్మంబు నాల్గుపాదంబుల వర్తించుం 
గలుషంబునకు నెడ గలుగ దింత 
ధరమీంద గనులు రత్నంబులు ధరి(లఫలియించు 
రవళి ధేనువులు చన్నవిసి పితుకు 


నామయవ్యాప్తి యొక్కింతయైన లేమి 

జిజ్ణుమని చీందరెవ్వారు చిత్రకలన 

సోమ వంశాబ్ధిపరిపూర్ణసోముండయిన 

యా నృపాగ్రణి సేయు రాజ్యంబునందు. 170 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర త 


చూచు శుద్దాత్మవీథిలో సోమధరునిం 

గాచు శరణన్నమాత్రలోం గడిందిపగజం 

(ద్రోచుంగలిదోష మెచ్చట దొరలకుండం 

(బ్రోచు నా రాజు జయవెట్ట భూమిప్రజల. క్ష71 


అల కైలాసమునందు హేమమయకూటాగ్రంబులన్‌ రత్న ని 
ర్మలపీఠంబుల నిల్చి పార్వములం (బ్రేమన్‌ వల్లభుల్‌ తోడుగాం 
గలరాగంబుగ మేళవించి కడువేడ్మన్‌ సిద్ధకాంతామణుల్‌ 
శిలలెల్లన్‌ గరంగంగం బాడుదురు సంశీలించి తత్మీర్తులన్‌. 172 


కట్టింపండేలకో కటిని రింగులువాజ 
మెజుంగుటొల్లియగాంగ మెకముతోలు 
సవరింపండేలకో శంఖతుల్యగ్రీవ 
వదనంబు నూలుగా బాంపటేని 
నెలకొల్పం డేలకో నిటలభాగమునం గా 
శ్మీరబిందువుగాంగం జిట్లుంగన్ను 
ఘటియింపం డేలకో కలికిచుక్కలరాజుం 
దలమీంద మల్లికాకళికగాంగ 


నలందం డేలకొ నెమ్మేన నంగరాగ 

విలసనము చూప వలపులవెల్లపూంత 

యఖీలలక్షణ రేఖల నరసిచూడ 

నాదిరుద్రుండు గాండె యా యవనివిభుండు. 1/78 


రుద్రాక్షఖచితభూషా 

ముద్రాంగుండు శివగుణోక్తిముఖరిత ముఖుం డు 
న్నిదభసితాంగరాగుండు 

కద్రూసుతకటకనిభుండు ఘనుండతండలరున్‌. మత్త 


4 


బ్‌ 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 


పూర్వభవంబునన్‌ హరునిపూజకుం బత్తిరిదే హుటాహుటిన్‌ 
బర్వతకోటులం దిరుగం బ్రస్తర ఘాతముచేత నెత్తురుల్‌ 
పర్వుటంజేసి యన్పృపతిపాదపయోజము లవ్లు సర్వదృ 
కృర్వములయ్యె నమనరపాల కిరీటమణీమరీచులన్‌. _. 175 


తిలయుతాక్షతల, దూర్వలం, దమ్మిపువ్వులం, 

బిల్వదళంబుల, బిసరుహములం, 
గలువల, బొండుమల్లైెల, నాగకేసరం 

బుల, దవనంబున, ందులసి, మాచి 
పత్తిరిం జేమంతి, బంతి, నారగ్వధం 

బులం గాంచనంబులం బొన్నవిరుల 
మరువంపుననలంగన్నెరులం బలాశ ప్ర 


సవముల, జాజులంజంపకముల 


సాంద్ర ఘనసారమయ గంధసారచర్చ 

ధూపముల, దీపముల, ఫలాపూప పాయ 

సాదులను దుష్టి గావించు నతండు మంత్ర 

పూతజల ధాతమూర్తికి భూతపతికి. 176 


అంత్యజుండును విరూపాక్షుంగాండనువానిం 
జూచును బొడపుర్వుం జూచినట్లు 
పసిబాలకుండు వేడ్క భాషణమ్ములంగూడం 
బెట్టు నీశ్వరుగుడి గట్ట ననుచు 
నతిదరిద్రుండు శైవారాధనమునకు 
బొదపెట్టు ప్రాణంబుం గుదువవెట్టి 
అఖీలదూషకుండైన నాహారమొల్లండు 
భసితంబు నొసలిపైం బ్రామకాని 


బ్‌ 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర ఉం 


గొల్లవాండును శివకథాగోష్టింగొంత 

ప్రొద్దుపుచ్చును గడుభక్తిం బొలములోన 

సకలశివభక్తమకుటాగ్ర జాతిరత్న 

మతండు పాలించు ధారుణియందునెల్ల. 177 


ముగ్ధచంద్రకిరీటుమూర్తి వీక్షింపని 
ఖలుని వీక్షింపండు కన్నువిచ్చి 
వృషభేంద్రవాహను విమలచారిత్రంబు 
పలుకనిజదుతోడం బలుకందర్థి 
హరునర్చనావేళ నంటంగానని నీచు 
నంటండు కల గాంచునవసరమునం 
బురవైరి మానసాంభోజకర్ణికంగూర్చం 
దలంపనికష్టాత్ముం దలంపంగోరం 


దంబికానాధు నగరికి నరుగనట్టి 

భాగ్యహీనుల భవనంబుపజ్జ నరుగం 

డఖిలశైవరహస్య సిద్ధాంతవేది 

పరమనిర్మలగుణవార్ధి పార్థివుండు. 178 


జడధులు మేరగాం గల రసావలయంబు నిజాంసపీఠిపై 

నిడి ప్రమథేశ్వరుండు ప్రమథేశ్వరతుల్యుండు వృద్ధింబొందుచోం 
బుడిసెండునీళ్లం బూన నొకపువ్వు నెఖుంగని పాడుగుళ్లలో 
మృడులకుం గల్గెం గుంకుమవిమిశ్రితనీరము రత్నహారమున్‌. 179 


క్రోధాది రిపులమార్కొన లోనందలపోయు 
దలపోయుం. బ్రభుశక్తిబలము వెలిని 

అష్టాంగయోగవిద్యల లోనందలపోయుం 
దలపోయు సత్మీర్తిచెలువు వెలిని 


50 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 


మనసు శంకరుంగూర్చి మనలోనం దలపోయుం 
దలపోయు ధరం బేరునిలుప వెలిని 

చపలేంద్రియములశిక్షకు లోనందలపోయుం 
దలపోయు ఖలులబోందజుమవెలిని 


లోనందలపోయు భవములు మానుపూన్న్మి 

వెలిని దలపోయు లోభంబు వీడనాడ 

నౌర! సాక్షాత్మరించిన యాదిరుద్రుం 
డఖిలరాజర్నిమార్తాండుండవ్విభుండు. 180 


కుండలిసార్వభౌమకృతకుండలకృత్యు నుమాకళత్రుం బ్ర 
హ్మాండములోనగల్లిన చరాచరరాసులయందు. బూర్జుండై 
యుండ నెటింగి యా నృపతి యొత్తినశత్రుల దుశ్చరిత్రులన్‌ 
గండడగించుచున్‌ గరుణ గైకొని దూజును రాజధర్మమున్‌. 181 


చివికిన విధి శిరశ్షేణిందాల్చుట మాని 
బెడంగైన విరిదండ ముడువంగోరి 
తూలిపోయిన పులితోలుంగట్టుట మాని 
గట్టి కెంబట్టును గట్టంగోరి 
వేమాజుంబితృవనభూమి నుండుట మాని 
నురుసౌాధములలోన నుండంగోరి 
జవముమాలిన జరద్దవము నెక్కుట మాని 
హయసమూహమునెక్కి యాడంగోరి 


సగము మగరూపు మాని లక్షణసమ[గ్ర 

పుంవపున్సూరర్తి నిరతంబుం బూనం గోరి 

రాజమూర్తి వహించినరాజమౌళిం 

బోలి పొలుపొందె నమ్మహీపాలవరుండు. 182 


ఉద్భటారాధ్యచరిత్ర ర 


జగదేకస్తవనీయుం డా నృపతి యీ చందంబునన్‌ ధాత్రి మె 
చ్చుగం బాలింపుచునున్న కాలమున నక్షుద్రానుకంపాన్వితం 
బగు చిత్తంబునం జిత్తజారి నిజశాపాయత్తులౌ ఖేచరేం 

ద్ర గణాధ్యక్షులం బ్రోవంగాం దలంచె నంతం దత్రసాదంబునన్‌. 183 


కోమలచంద్రరేఖగలకొప్పును ఫాలవిలోచనంబుం బెన్‌ 
బాముసరంబుచే నమరు బంధురకంధరముం దలంపులన్‌ 
గామవికారముల్‌ నిలుపుగంధము గల్లి యొకండు పుట్టె జ్యో 
త్నామహిమాస్పదంబులగు సాంప్రతనప్రభ లుల్లసిల్లంగాన్‌. 184 


అద్భుతముగ నీ కైవడి 

నుద్భృవముం బొందియున్న యురుపుణ్యుని నో 
యుదృట! యిటు రా రమ్మని 

సద్భృణితులం జేరం విలిచె శంభుడు గరుణన్‌. 


పిలిచిన నుదృటుండు పురభేదను పాదపయోజయుగ్మముం 
దిలకవిభూతిచే మిగులం దీండ్ర వహింపంగ మొక్కి పల్కు నం 
జలియుతుండై తదంతిక రసాస్థలి నిల్చి పనేమి దేవ! యె 
వ్వలనికింబోవంగా వలయు వారక నన్ఫనిపంపు నావుడున్‌. 186 


జలధరధ్వాననిభమైన యెలుంగురవళి 

తారగిరిసానువునం బ్రతిధ్వనులు సూపం 

బుణ్యచారిత్రు మానసపుత్రుం జూచి 
యర్ధచంద్రకిరీటుండిట్లనియెం (బేమ. 187 
విను మనఘాత్మ! మున్‌ ఖచరవీరులు గొందటజు కుంది నాకు సైం 
పనిక్రియం ద్రుళ్లినం గినిసి పల్మితి వారిం బిశాచులార! పొం 
డని యిటులన్న మాత్రనె మహాశనిపాతమువోలె వారలం 
గొనమునింగించె నా పలుకు కుత్సితరూపులుగాంగం జేయుచున్‌. 188 


వై 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 


తలంచని తలపై యీ క్రియ 

నలమిన మచ్చాపవాక్యహతిం బీడితులై 

యులికివడి ఖచరవీరులు 

వల నొండొక టిందుం గనని వారగు కతనన్‌. 189 


కన్నుల బాష్పముల్‌ దొరంగంగా గుమిగూడుక వచ్చి మొక్కి యో 
పన్నగరాజభూషణ! కృపాపరతంత్ర కటాక్ష! మమ్మునా 
పన్నుల ఖిన్నులన్‌ దెలివివాసినవారలం గావు శాంతిసం 
పన్నుండ వింతకిన్మ మదిం బర్పితివంచును నన్ను దూజుడున్‌. 190 


ఏనును గరుణారసమున 

నూనినదెందంబుతోడ నోడకుండని యా 

దీనుల ధైర్యాధీనులం 

గానూఅడం బల్క్మి శాపగతి మరలింపన్‌. 191 


ఒక్క యుపాయాంతరంబుం దలపోసి యిట్లంటి. 192 


గంధర్వులార! యాకర్ణింపుండీ మత్క 
తంబుం దప్పింపం దరంబె? యేరి 
కది యట్లునుండె మీ యతి వినయస్సూర్తి 
కాత్మ మెచ్చితి దైన్య మపనయింపుం 
డవని నార్యావర్తమను దేశమున వల్ల 
కీ సోమవిఖ్యాతమైనపురము 
పొలుచుం దత్పురరుద్రభూమిచేరువ నొక్క 
వటమున్న దందు సంవత్సరములు 


దేవపరిమాణమున నూజఖు దీరంద్రోయుం 
డంత నా మూర్తియగు నుదృటాహ్వయుండు 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 5వ 


గురువరేణ్యుండు గలుగుందద్దుణపయోధి 
కతన మీ యిట్టిదురవస్థంగడచుంబొండు. 199 


నా విని నన్ను వీడ్మొని పునఃపునరానతు లాచరింపుచున్‌ 
దేవగణంబు లేంగె నతిదీనములై వటశాఖినుండంగాం 

బో వెస నీవు భూస్టలికిం బోయి మదీరిత వాక్యపద్ధతిన్‌ 
శ్రీవిభవాభిరాములుగం జేయుము తత్టచరాధినాథులన్‌. 194 


కెంజాయ జడలపైం గీలుకొల్పిన చిన్ని 
నెలవంక లేంతవెన్నెలలు గాయం 
గుండలీకృత మహాకుండలీశ్వరు ఫణా 
మణికాంతి మోముందామర నెలర్చ 
విపులవక్ష్యపీఠి విధిశిరోన్వితమైన 
వనమాలికావల్లి గునిసి యాడం 
గటిసీమం గట్టిన కణకు బెబ్బులితోలు 
మెఖుంగు లాశావీధి గితలికొనంగ 


వలుదశూలంబు డమరువు నలిక నేత్ర 

మాదియగు చిహ్నములుదాల్సి యలరు నన్నుం 

బోలి యీ లోకమున నుండి పొలుపు గానం 

గలరు నీదు కతంబున ఖచరులనఘ!. 195 


సకలాశాముఖముల్‌ సమ(గ్రరుచులన్‌ సంఛన్నముల్‌ చేసి మి 
“న్నక లీలాసమమైన యిట్టిబలుమేనన్‌ ధాత్రి నీ వుండంగా 
దకలంకోదయ! యుండితేని జను లత్యంతంబు ఖీతిల్ల సా 

రెకు నిల్పోపరు గాన మానుషవపుణ్షీం జెంది పొమ్మిమ్ములన్‌. 196 


వడ 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 


సంసారయోగివై పర 

హింసకు లోనీక వసుధ కేగియు జీవో 

త్తంసుండవగుచు దిక్కుల 

మాంసలసత్మీర్తిం దెలుపుమా గురుముఖ్యా! 197 


నా వచనమార్ష్దమునం జని 

పావనమతి పూని భూతపరివృథఢులగు త 
ద్దేవకులమాననీయులం 

బ్రోవుము ప్రమథేశుం డేలు పురివల్లకిలోనా 198 


చతురాశావధికుంభికుంభ విలుఠచ్చాతప్రతాపాంకుశుం 
డతం డంభోనిధివేష్టితాఖిల మహీయశ*క్షోణిం బాలింపం ద 
త్రృతివీరప్రమదా కపోలతలముల్‌ ప్రాపించుం గస్తూరి కా 
యత నానావిధపత్రభంగములమారై ్రస్తకేశచ్చటల్‌. 199 
అట్టి ప్రమథేశ్వరుని కూర్మిపట్టియైన 
ముంజభోజాహ్వయుండు రాజకుంజరుండు 
నీకుం బ్రియళిష్యుండై కీర్తి నివ్వటిల్ల 
సాధుసాలోక్యలక్ష్మిం జెందంగం గలండు. 200 
గోపతినెక్కి మంచుమలకూంతురితో నిట యున్ని మాని నే 
నే పురిం గాంపురంబు వసియింపుదు నా ముదిగొండపట్టణం 
బో పురుషాగ్రగణ్య! భవదుత్తమవంశజులుం దపోధన 
(ీపులునైన ధీరులకుం బ్రేమపదంబగు ధామ మయ్యెడిన్‌. 201 
నిఖీలళైవారాధ్య నేతృత్వమహిమచేం 

బరంగుచు గురుసార్వభౌము లనంగ 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర ఏల 


దుర్మతధ్వంసబంధురులౌచుం బ్రతివాది 

జన భయంకర యశస్సాంద్రు లనంగ 
షట్కాల శంభుపూజాపరాయణవృత్తి 

జరుపుచు గురురాయశరభు లనంగం 
గొలుచువారికి నిష్టఫలదులై నిజశిష్య 

బహుళ దారిద్యవిఫాళు లనంగ 


నన్ను సర్వంబునందు6 గావంగంజాలు 

ఘనత చేపట్టి వేదమార్షప్రతిష్ట 

బదిలులన నుండు దురుభవద్భావివంశ, 

జాతు లాచార్యముఖ్యులు చారుచరిత! 202 


ప్రతివాదివేదండపంచాననంబులు 
నిజధర్మపాలన నిపుణమతులు 
కలలోననైన నవ్వులకైన భవియగు 
మూఢు నీక్షింపని గాధయశులు 
షట్కాలముల నన్ను శాస్తోక్తమార్గంబు 
చే సమారాధించు శిష్టమూర్తు 
లిది సుఖ, మీది దుఃఖ, మిది నాయ, దిది వాని 
దని విభేదంబు సేయని మహాత్ము 


లొరుల ధనదారలకు నింతయును మనమున 

నజ్బుతలంచని నిత్యపుణ్యాభిరాము 

లర్థి ముదిగొండపురవరాధ్యక్షులగుచు 

వెలయంగల రింక మీ వారు విమలచరిత! 203 


ఖచరవరులను రక్షింపం గలుగుం గీర్తి 
వలదు తడవింకం జేయ నో యలఘుమూర్తి! 


56 


మాలిని. 


ఉద్భటారాధ్యచరిత్ర 


పావనముసేయు పాదసంస్పర్భనమునం 
గలుషయుతమైన వసుమతీతలమునెల్ల 204 


ఆ ఆశ్వాసాంతము. ఆ 


ధీవిస్ఫూర్తి పయోజ సంభవ భవానీ సం(ధీన) స్తవోచ్చారణ 
ప్రావీణ్యక్షమభావ! భావభవదూరస్వాంత రాజీవ రా 
జీవాంభోరుహ కుంభచామరముఖస్నిర్ధస్ఫురద్భాగ్య రే 
ఖావళ్యంకితపాద! పాదనఖళోభాస్పోటితోడుప్రభా! 205 
విద్వజ్ఞన చింతామణి 

విద్విట్కులహృదయభయదవిజయాంక! ప్రతీ 

ప ద్వీపభూపదత్త జ 

గద్వినుత సమస్తవస్తుగర్భితధామా! 206 
త్రిపురమథనపాదాధిష్టితధ్యాన! వేదా 
ర్థపరిచయపవిత్రోద[గ్రజిహ్వాగ్ర! మిత్రో 

డుపతినయన! శౌర్యాటోపనిర్నిద్ర ధైర్యా 

ప్పిపరిచితనిజాంగా! ధీపరీతాంతరంగా! 207 


గద్యము. 
ఇతి శ్రీమదేలేశ్వరగురువరేణ్య చరణారవిందషట్టరణసకల 


కళాభరణ రామనార్యసుపుత్ర సుకవిజనమిత్ర కుమారభారతి బిరుదాభీరామ 
రామలింగయ(ప్రణీతంబైన శ్రీమదుదృటారాధ్యచరిత్రంబను మవాీ 
ప్రబంధంబునందు ప్రథమాశ్వాసము. 


బ్‌ 


శ్రీ 
ఉద్భటారాధ్య చరిత్రము 
ద్వితీయాశ్వాసము 


శ్రీనగజాధిపచరణ 

ధ్యానసుధానుభవలోల! దర్చవిదూరా! 

భానుసమదీప్తి! భాసుర 

ధీనిత్యా! అన్నమంత్రి దేచామాత్యా! క్షే 


ఆకర్ణింపుము. ల 


అని పలుకంగం దా వినతుండై తగమాటజు వచించి వేడ్క చెం 
దినమది వాండు వేగంజనుదెంచె ధరిత్రి కదృశ్యమూర్తియై 
మనమున శంకరుండు తను మన్ననం జేరంగంబిల్చి యప్పు డా 
డిన ఘనవాక్యవైఖరికి డింపనిహర్ష్నము నూలుకొల్పుచున్‌. 8 


నునుపార ( దువ్విన ఘనకేశ పాశం )బు 
గముకమై యవటుభాగమున వేల 
రుద్రాక్షమయ హేమరూఢికుండలకాంతి 
నిద్దంపుంజెక్కుల ముద్దు గురియ 
జమిలించితాల్చిన జన్నిదంబుల (రేఖ 
యుత్తరీ ) యస్ఫూర్తిం బొత్తుదొడుకం 
గటి ఘటియించిననీరు ( కావిదోవతి )పింజ 
కడకొన్నమోంకాళ్లు కప్పి దూల 


58 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 


నాసలిభసితంబు ముఖలక్ష్మి బసలుసేయ 
రసనతుదయందుం బంచాక్షరంబు గ్రాల 
(రాజసతుయును బ్రహ్మవర్చసము గలిగి 
యుదృటుం డీశ్వరాకృతి నుర్వినిల్బె. 
హరునాజ్ఞంజేసి ప్రమథులు 
వర వి(ప్రాకృతులు దాల్చి వర్ణ క్రమముల్‌ 
పరితశ్రుతిముఖులై వ 
చ్చిరి ధర కగ్గురుని పజ్జశిష్యత్వమునన్‌. 
పరమతంబులు వేరుపట్టినందెరలించి 
శైవాగమంబులు జాడపటథిచి 
ఇందుశేఖరుతత్త్వ మెజుంగక దైవతాం 
తర లగ్నులగువారి తెరువులుడిపి 
యొందు శంకరుతీర్థ మెసంగు నచ్చటి కేంగి 
మతిమంతులకు మహామహిమదిలిపి 
శాంతుండై లోన విశ్వాసంబు గల్గిన 
సచ్చిష్యునకు మంటత్రిసరణిచూపి 
స్నానదానాదివిధులం బ్రసూనబాణ 
దమనునకుం దుష్టిగావించు ధన్యమతులం 
గలసి వర్తించి మథటి పెక్కుగతుల నవనిం 
'బ్రబలి విహరించు నుదృటారాధ్యవరుండు. 


పరుసము సోంకిన లోహము 
వేవెవారంగ హేమమైన విధమున నాస 
ద్గురువరుని మహిమకతమున 
వరశుభసంపన్ను లైరి వసుధాజనముల్‌. 


ఉద్భటారాధ్యచరిత్ర 59 


భాస్మరుండు చీంకటుల్‌ పటాపంచు గాంగం 

గిరణమాలికచేం దోలుకరణి మోవ 
నమ్మహాభాగుండద్రిజాప్రాణనాథ 

కథల దురితంబులన్నియు గనుపుగొట్టె. 8 


స్ఫురితజ్ఞాననిధాన మా గురుకులాంభోరాశిచంద్రుందు శం 
కరుండై తాం దనుంగొల్పువారికి నమోఘ శ్రీవిశేషంబులం 
దొరకంజేయుచు ధాత్రినుండు(నెడ) దోడోంగించిదూనంబుగా 
హరశాపాబ్బచయంబుంద్రోచిరి కుబీరాప్తుల్‌ పిశాచాకృతిన్‌. 9 


ఎన్నండుదృటుండిలంబుట్టు నెన్నండిట్టి 

కలుషదుర్దశ దిగంద్రోయుంగరుణ ( గలిగి 

యని యొపుడెదురె ) దురెచూచు నప్పిశాచ 

పతులపాటులు గడతేర్చ నతండు గలిగె. 10 


తత్సమయంబునన్‌ ధవళధామకిరీటపదాబ్దభక్తి సం 

పత్సుఖవేది రాజకులమండనుం డా ప్రమథేశ్వరుండు భూ 
భృత్సుతవోలె భద్రములంబేర్చి ప్రభావతినామధేయమౌ 
వత్సనృపాలపుత్రి తగువల్లభగా విలసిల్లై వల్లకిన్‌. గ్య 


పద్మినీవల్లభునకును బ్రభయుంబోలెం 

గువలయాధీశునకు ( నుగల్వవలె నాశు 

శుక్షణికి నర్చిభంగి నా క్షోణిపతికి ) 

నగుచుం బొల్బుం బ్రభావతీహరిణనేత్ర. 12 


అలిపోతంబులు చంద్రలేఖ మరువిండ్లందంబు ముత్తెంపుం జి 
ప్పలు నూంబువ్వును శ్రీలు శంఖము లతల్‌ భద్రేభరాట్కుంభముల్‌ 
జలదాద్యంబుతరంగముల్‌ సుడి తమస్సారంబు చక్రంబు రం 
భలు తూణీరము లబ్దముల్‌ మదిం దలంపం గాంతకాంతాంగముల్‌. 13 


60 ఉద్భటారాధ్యచరిత్ర 


గి. అఖిలజగదేకమోహిని యగుచు (నా వి 
శాల మీన ప్రతీకాశ )లోలనేత్రి 
తనకు నర్థాంగలక్ష్మిగా ధర్మమార్గ 
మునంటబ్రవర్తించు నమ్మహీభుజుండు ప్రీతి. క్షే 


క. ప్రాలేయకిరణముఖియగు 
బాలామణింగూడి ప్రమథపాలాభుండు భూ 
పాలా (గ్రగణ్యుం డాతండ 
నాలో)ల మనస్కుండయ్యె యౌవనవేళన్‌. [ర్‌ 


క. కలిమి సురూపముం బ్రాయముం 
గలిగియుం గలకంఠిపొందు గలిగియు లోనన్‌ 
గలుగంగనీండు దుర్మద 
మలహయ ( శతశక్తి ) నృపకులాగ్రణి యొందున్‌. 16 


ఉ. పరమపవిత్రయై తగు ప్రభావతితోడుత నిష్టభోగముల్‌ 
బొరయుచు నేలనల్దడలు పూని నిజాజ్ఞకు లోనుజేయుచున్‌ 
హరుందరుణేందుమౌళి భువనాధిపుంభక్తి భజించు నన్నరే 
శ్వరునకుంగల్దదయ్యె సుతసంపద సంపదకెల్లంబ్రోదిమై.. 17 


క. _ సుతలాభమ్మునకుం దగ 
క్రితిపతి చింతించి తనదు సీమంతినితోం 
జతురత నిట్లను నొకనాం 
డతుల రహస్వైకగోష్టి ననుకూలుండై. 18 


ఉ. _ ఏలితి నేలనల్దడల హీనబలంబున వైరివీరులన్‌ 
దోలితి భూమిభృద్దుహలు దూర మనోంబుజకర్ణికాస్థలిన్‌ 
గీలనచేసితిన్‌ వృషభకేతనుపాదము లింతి! యీ శుభ 
శ్రీలకుందోడు నందనుల చెన్ను గనుంగొను టెంతభాగ్యమో. 19 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 


గలుగల్లంచును గాళ్లయందియలు వల్మం జెక్కులన్‌ మద్దికా 
యలతళ్ళుల్‌ గరువంపుచూప నిటలవ్యాకీర్ణ లంబాలకం 
బులతో ముద్దులు చిల్ముచుంగల వచఃపూర్ణాస్యుందై తప్పట 
ద్దులు వెట్టంగల పుత్రుందబ్బునొకొ! నాకు న్నీకు లోలేక్షణా! 


వారణవాబివధూవసు 

వారాత్మకమైన రాజ్యవైభవ మిది దా 
నౌరసుండులేని కతమునం 
జారుముఖీ! యెన్నులేని సస్యము కాదే. 


పుత్రముఖవీక్షణంబునంబొదలుసుఖము 
పూర్ణ(?) తలనిండ నర్థంబు పోసినపుడు 
కలుగ దిట్టి విశేషంబుం గాంచు వార 
లెంత భాగ్యంబు చేసినా రిందువదన!. 


అని చింతింపుచునున్న ప్రాణవిభు నయ్యబ్బాక్షి వీక్షించి యి 
ట్లను రాజన్యకులావతంస! నగధైర్యా! యార్యసంస్తుత్య! నీ 
కును జింతాభరమేల? యింతపనికై గోరాజకేతుండు దా 
మనపాలన్‌ సురశాఖియై సకలసంపత్రాప్తి నూల్మొల్పంగన్‌. 


మిన్నేటితలనీటి మించు కెంజడలపై 
నెలవంక బొదివి వెన్నెలలు గొలువ 

విపుల హాలాహలవిషమషీకృతముద్ర 
మృగనాఖభిరేఖయై మెడం దలిర్చ్ప 

పవనాశనాధీశ ( పదకముద్రుచి ) గల్డి 
బాహుమధ్యంబునం బరిఢవిల్ల 


61 


20 


1! 


22 


62 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 


నలుమొగంబులపారు వలుద పున్మలపేరు 
చుట్టిన చేపోటు ముట్టువెలుంగ 


గంటందిగిచినగందంపుం గమ్మందావి 

పొలుపు పర్యంతభూముల బుగులుకొనంగం 

గొండరాచూలితో నొక్కకుత్తుకయిన 

వేల్పుం గొల్బినంగల్టు సంకల్పసిద్ధి. 2డీ 


ఎలదోంటలోపల మొలచుం గల్చ్బకములు 
నిచ్చలుం గనుసన్ననిలుచుసురఖి 
సిద్ధరసంబు సంసిద్ధమౌ నింటిలో 
నణిమాదిసిద్ధులు నాజ్ఞసేయు 
నింటివెచ్చము పెట్టు నిందిరాదేవత 
తోడ మాటాడు వాక్రోయజాక్షి 
దండంజింతామణి యుండు ముంగొంగునం 
బసిండి చూపట్టి సంపదలువెంచు 
(గ్రహము లేకా) దశన్థానగతిఫలంబు 
నిచ్చుం (బ్రాపించుంగోరిక యొట్టిదైనం 
జంద్రికాధాము దేవతాసార్వభౌముం 


గొలుచు శుద్దాత్ములకు! మహీతలమహేంద్ర! 25 


(అనునప్పల్లవాధర సల్లాపమ్ముల కవ్వసుమతీ ) వల్లభుండు వర్షా 
పవనస్పర్శనంబునం గోరకించిన నీపభూరుహంబునుంబోలె 
హర్నోత్మవచనంబునం బులకితతనుఫలకుండయ్యెం 'బబ్రభావతియుం 
(బ్రభాతలక్ష్మియుంబోలె వికసితముఖార విందయయ్యె నిట్లు 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 63 


దంపతులు సంప్రాప్త ప్రమోదులై సముపలబ్ధి సంతానులు జెలంగి 
యన్యోన్య వాక్యామృతంబుల నితరేతర వృదయంబులు 
పొదలింపుచుం గాశికావిభుం గాద్రవేయముద్రికా ముద్రిత 
కరాంగుళికిసలయుం గిసలయవిభాసిపిశంగజటాధరు ధరశరాసన 
విజితవిరోధిపురుం బురుషత్రయరూపు నారాధించు తలంపున 
జగదేకరమ్యంబగు నవిముక్త క్షేతంబునకుం బోవ సమకట్టి రంత 
నొక్కనాండు. 26 


పరభూపాలురదైన్యముం నిజబలప్రాచుర్యమున్‌ నిశ్చయిం 

చి రసామండలి ధాన్యముం ధనము లక్షీణంబులై యున్నికిన్‌ 
బరితోషంబు వహించి మూలనగరిన్‌ భవ్యాత్ములం రక్షణ 
స్థిరులం జేసి మహీమహేంద్రుండు దలంచెన్‌ గాశికిం బోవంగన్‌. 27 
అమ్మహీధరుండు ప్రాణేశ్వరియుందాను 

హారిశిల్బ్పమైన యరద మెక్కి 

విశ్వనాథుపురికి విజయంబుచేసిరి 

పుత్ర్త్రకాంక్ష హృదయ మాత్రపడంగ. 28 


(శ్రవణపుటాభిరామ మృదురావములన్‌ విలసిల్లి లోచనో 
తృవకరమైనతేరు జలజాతవిలోచనతోడనెక్కి భూ 
భువనవిభుండు వాల్చె మణిపుష్పకమెక్కి వినోదలీలలన్‌ 

దవిలి శచీపురందరులు ధారుణిపై విహరించుకైవడిన్‌. 29 


కమనీయకల్లోలకలితఘనాంభోధి 
కడంగి వేలాకాంత గౌంగిలించెం 
బరిమళంబును శీతభావంబుందలచూప 
మందగంధవహంబు మలసె దిశల 


ఉద్భటారాధ్యచరిత్ర 


అతినిర్మలాకారుందై వలిమల టేండు 
చలువమించు దొలంకుచాయ లీనె 

గంధర్వభామినీగాంధర్వములంగూడి 
సురపుష్పవృష్టియుంగురిసె మింట 


వినుతవిలసనశిఖలచేం దనరె వహ్ని 
యవని సంపూర్ణ సౌభాగ్య మావహించెం 
గాశికాభర్త గౌరీశుంగాలకంఠు 
నమ్మహీపతి సేవింప నరుగువేళ. 


ఇట్లు మందానిలాది సమిద్ధ భద్ర 
సూచకంబుల వీక్షించుచుం బ్రభావ 
తికి నతిప్రీతిందెలుపుచు ధీరవృత్తి 
నా ధరాధీశుండల్లన నరిగి మల. 


భూరికైవల్యలక్ష్మికిం బుట్టినిల్లు 
పరమవిజ్ఞానసిద్ధికిం బట్టుంగొమ్మ 
యైన కౌండిన్యునాశ్రమం బధికభక్తి 
నరసె నప్పుడు రవి నిల్చెంజరమశిఖరి. 


మొదలంయబురందరాశం దగ ముట్టితి రాగముతోడంబద్నినిన్‌ 
బిదపంజమత్మరించితివి వేద్మంగరంబులు సాంచి యింక నన్‌ 


80 


8 


౩2 


బొదువకు మంచు దూజుచు నపూర్వదిశాంగన కాలందాంచినన్‌ 
దదమితయావకద్రవముందాల్సను నా నినుండొప్పె రక్తిమన్‌. 33 


ఉదయమునొందె సానులకు నొద్దికంబద్నినిందేర్చి తదహం 
బదవదనే సెందత్మువలయప్రభందూలిచె నట్టె వారుణిం 


దుదిం గనె నంచుం దన్‌ జనులు దూలంగనాడిన నింద యోర్వకో 
గొదగొని పశ్చిమాంబునిధింగ్రుంకె సరోరుహమిత్రుం డత్తటిన్‌. ౩4 


బ్‌ 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 65 


పాటలంబుల వన్నె తేట మంకెనల బిం 
కము( జపాప్రభ) విద్రుమములసాబగు 
పద్మరాగంబుల పస ప్రియంగుచ్చాయ 
కుసుమమొప్పిదము కుంకుమము చెలువు 
లత్తుక చెన్ను పల్లవసముల్లాసంబు 
కాళ్ళీరజాంగరాగంబుపూంత 
చక్కందనంబు హంసముల చంచుస్సూర్తి 
పటుపలాశ ద్రుమఫప్రసవకాంతి 


వింబఫలవిభవము చందిరంబురీవి 

యాదిగాంగలరక్త (పదా) ర్థసమితి 

నలువ కేలికి నాకచోట నలమికూ(ర్చు 

ననంగంజెలువాందె నెజసంజ యపరదిశను. తర్‌ 


అంతటం జరమసంధ్యావేళ జనపతి 
యరదంబు డిగ్గి సంధ్యార్దక్షృత్య 
ములు మనం బలరంగంగొలనులోపలందీర్చి 
పుణ్యంబులకు జన్మ(భూమి యైన) 
(కాందిన్యు) నాశ్రమక్షమంగల్లి కనుపట్టు 
బహువిశేషములకుం బరమహర్ష్న 
మాత్మంబెంపెసలార నా నిజాన్వయగురు 
నుటజంబు డాయంగ నుచితవృత్తి 


నిండుబింబాస్యతోంగూడ నేంగి తనదు 

రాకందగువారిచే మౌనిలోకమౌళి 

రత్నమున కెజింగింప (నా) రాజునకును 

సమ్ముఖం బిచ్చి నాతండు సంభ్రమమున. 36 


66 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 


కులపతిపాదపద్మములకున్‌, సతియున్‌, బతియున్‌ బ్రణామముల్‌ 
దిలకితభక్తిం చేయుడు సుధీమణి యమ్ము (నియున్‌ మనోంబుజం 
బలఘుతరప్రమోదమయమై విలసిల్లంగ వారింబెక్కు రీ 

తులం దగ గారవించి సిరిందోంచిన దీవనలిచ్చె మెచ్చుగన్‌. _ 37 


ఇట్లు కమనీయప్రభావతియగు ప్రభావతియును సదారాధిత 
ప్రమథేశ్వరుండగు ప్రమథేశ్వరుండును మౌనిమండలమాన్యుండగు 
కౌండిన్యు నుచితోపచారంబులం బ్రసన్నుం గావించి రమ్మహర్షియు 
రాజర్షికి నాతిథ్యం బొసంగి యర్హాసనంబునం గూర్చుండ 
నియమించి దర్భపాటిత తలంబగు కరకవములంబున 
వినయైకసారంబగు తచ్చరీరంబు నివురుచు నిట్లనియె 88 


'హెచ్చువచ్చునె పురోహితముఖంబున నీకు 
శాస్రోక్తనిర్మలాచారసరణి 
ఆరగింతురె వచ్చి యజ్ఞవేళలంగోరి 
హవిరన్న కబళంబు లమరవరులు 
శిరసావహింతురె విరులదండయపోలెం 
బరమండలంబు భూపాలు రాజ్ఞ 
పురుషాయుషంబు సంపూర్ణమై వర్తింప 
నుండునే నెమ్మది నుర్విజనము? 


స్వాతితోడుతందగినవర్షంబు గలదె? 

పంట పండునె ముక్సారు? పాపకోటి 

భయము దూరంబి? రసవర్దభరిత మగుచు 

దుర్షసముదాయ మమరునే దురితదూర? 89 


ఉద్భటారాధ్యచరిత్ర 67 


మానము గల్లి శౌర్యమహిమస్థితి రూఢికినెక్కి తాల్మి లోం 

బూని గుణానుకూల్యమునంబొంది నయమ్మునంబెంపుదాల్చి నీ 
చే ననయంబుంబూజ్యగతిం(జెంది పరస్పరవైర) మెంతయున్‌ 
మానినశూరు లిత్తురె సమగ్రజయోన్నతి నీకు భూవరా? 40 


కూడుక వత్తురే బుధులు? కోరిన నర్భుల కిచ్చి పంపుదే? 
వేడుకమంత్రలక్షణవివేక ( ముపాయ చతుష్టయంబు ) తోం 
గూడంగనిత్తువే? మనసు కుల్సితమార్జులం బ్రోవ నాత్మలోం 
జూడక కీర్తియందుదువె? నూరిజనంబులచే మహాబలా!. _ 41 


అని పెక్కుభంగు లమ్ముని 

జనపతిసేమంబు నదక చందంబును నె 

మృ్మనమార నడుగ వినయం 

బు నయంబును గదురంబల్కు భూపతి యతనిన్‌. త్త 


యుగ్యములయ్యె నెవ్వనికి నోలింజతుశ్చుతు లట్టివేలుపున్‌ 
భోగ్యధినాథకంకణునిం బొందుగంగొల్చి ప్రభావసిద్ధికిన్‌ 
యోగ్యుండవై(న నీ కరుణ యుండ నృపాలు) రలోన మిక్కిలిన్‌ 
భాగ్యము సేసినాండ మటి బ్రాంతియె సేమము నాకు నెయ్యెడన్‌. 48 


సకలము భద్రమయ్యె గుణసాగర! నాకుంగొజంత లేదు ని 
న్నాకపని వేండుకోర్మినిట కొయ్యన వచ్చితింబ్రొద్దువోయె నేం 
టికి నిది యెంతయేనియుంగడిందిప్రయత్నము విన్నవింతు మీ 
క కుటిలబుద్ధి రేపకడ నంతయు విస్తర వాక్యపద్ధతిన్‌. డ్త్ష 


అనవుడు నట్టయౌననుచు నమ్మునిభర్తు సభార్యుండై(మయహీ 

శున కుచితంబుగాంబియము) సూపుడు భూపతియున్‌ మహర్షి చూ 
పిన యుటజంబులోన ధృతింబెంపు వహింపుచుంబల్లవాంక శ 
య్యను సుఖనిద్రసేసె విమలైందవరోచులు చెల్వచూపంగన్‌. _ 45 


68 


ఉద్భటారాధ్యచరిత్ర 


పలపలనైనచీంకటి ప్రభాపరిహీణత దోంచుతారలున్‌ 
గలంగువిటీవిటోత్మరముంగందినచంద్రుండు మూతివిచ్చు జే 
కుల విలసిల్లుతామరలు గూళ్లను మేల్మనుపక్షులున్‌ రుచుల్‌ 
వెలిసినచెందొవల్‌ గలిగి (వేకువ దాంబొడుసూపె నంతటన్‌. 46 


తముంగనవాయంజేయుటకు దాపురమై చనుదెంచు వేండి ద 
య్యముతుదినెత్తికోలు గన రక్కట ఖీతిలి రంగజాహవ 

[క్రమ ( మధులీల యంచురతి ) గాఢతరశమసుప్తకామినీ 
రమణుల నవ్వె దీపనికరంబులు పాండువిభామిషంబునన్‌. 47 


పరుషకఠిన క్షతిం దిన 
కరరథ గంధర్వవదనగళితంబగు నె 

త్తురువోలె సాంధ్యరాగము 

సురవరదిశ యందుం గళుకుసూపెన్‌ గలయన్‌. 48 


అంతన్‌ గాన్పించె నింద్రాయతనదిశ రథాంగార్తిసంహర్త తీవ్ర 
ధ్వాంతస్తంబేరమభీదళనబల విధాదక్షహర్యక్ష మాశా 
కాంతాగైవేయ కాంచీకటకమణి విభాగర్వనిర్వాహకాంశుం 
డంతర్లీనా విపక్షాహతజఠర సరోజాళియై హేళి లీలన్‌. శి 


ఆ సమయంబున 50 


అమలసరోవరంబున నహర్చతిసన్నిభుం డాప్రభావతీ 
రమణుండు నిత్యకృత్యములు రాగముతోడ నొనర్చి శంకరున్‌ 
గమలదళంబులన్‌ దొనలంగల్వల నర్చనచె సెంజంద్రికా 
విమలమరీచి మత్స్పులినవేదికపై శివధర్శ వేదియై. ర్‌1 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 69 


రాజునకంటె మున్ను మునిరాజశిఖామణి మెలుకాంచి గం 
గాజలపూరమట్టు లఘకర్షణమౌ నాకపుణ్యవాహినీ 

రాజిత నీరవేణికం దిరంబుగం (గ్రుంకి కృతాహకృత్యుందై 
రాజకళాధరుంగుధరరాజసుతావిభుంగొల్చె వేడుకన్‌. 52 


పురహరనిర్మాల్యపుష్పాళి తన (మైల 
శుభ తపఃఫలసిద్ధిసూచకముగం 
జేరి యధ్యయనంబుచేయు శిష్యులఘోష 
మలఘు గాంభీరాబ్బి యులివుంబోల 
జలబిందువుల్‌ దాల్చు జడలు ముక్తాయుక్త 
విద్రుమద్రుమలతా ముద్రందెలుప 
మానితసృటికాక్షమాలిక చేంబడ్డ 
హరకథాసారార్థ గరిమగాంగ 


బ్రహ్మవర్చస మాన(సఫలకమునను, 
శైఎవకళతోడంజెలువంబు సవదరింప 
(్రీతరుచ్చాయంగూర్చున్నవీతరాగుం, 
బుణ్యుం గౌండిన్యు దర్శించె భూమివిభుండు. 58 


అంతంబ్రమథేశ్వరుండు సం(యమిశిరోవ 

తం) సమునకును మొక్కి తద్దర్శి తాస 

నమునం గూర్చుండి వినయావనత శరీరుం 

డగుచు భయభక్తులాత్మయం దతిశయిల్ల. రడ 


ఇటులు పవిత్రుందైన ధరణీశ్వరుంబల్కు ము(నీంద్రుండంత వి 
స్ఫుటమ,) ధురాక్షరంబుగ యశోధన! నిన్నటిరాత్రి నన్నునే 


70 


ఉద్భటారాధ్యచరిత్ర 


మిటికిందలంపుసేసితివి? మిమ్మొక కోరిక కోరి నాదు వ 
చ్చుటయని చెప్పు మెట్టి దది శోభనబుద్ధి ఫలింపంజేసెదన్‌. 55 


అనుకూల కార్యసిద్ధికి 

మనసిజహరుం డున్నవాండు మనుజేశ్వర! నీ 

మనమునం గొంకక వచ్చిన 

పని చెప్పుము నీ కొనర్తు ఫలసంసిద్ధిన్‌. 56 
నావిని యిట్లు పల్కు మునినాథునితోం బ్రహృష్టచిత్తుండై 
భూవరచంద్రముండు మునిపుంగవ! రెండవ విశ్వభర్తవై 

యీవు మదీయవాంభితములెల్ల ఫలింపంగంజేయు పూనికం 
బ్రావగంబట్టి పల్మితివి భాగ్యముచేసితింగంటి సౌఖ్యముల్‌. ర్‌7 


కలవు సమీరుమీజఖువడి(గల్దుహయంబులు భద్రుదంతులున్‌ 
గలవు రథంబులున్‌ గలవు కాంచనపూర్ణములైన దుర్గముల్‌ 
గలవు విలాసినుల్‌ గలరు గల్గిన వన్నియు రాజచిహ్నముల్‌ 
గలుగదు పుత్రలాభ(మ యొకండది) నాకుం బిత్ధూణ మీంగంగన్‌. 58 
నిర్ణీత “మపుత్రస్య గ, 

తి” ర్నాస్తి యటంచు (శ్రుతులు దెలిపిన పలుకా 

కర్ణింపు నాదు ముఖము వి 

వర్ణంబై యుండు నెపుడు వరతత్తనిధీ! 59 


మానుషయత్నము గాదిది 

పూనిక యేరీతినైనంబోనీ ననినన్‌ 

మౌనివర! దైవకృతమింక 

దీనిన్‌ సాధింపవచ్చు తెజింగెట్టిదయో! 60 


ఉద్భటారాధ్యచరిత్ర (/1 


అందని (మ్రానిపండ్లకును నజ్టులు సాంచినయట్టు లిట్లు నే 
నందనలబ్టికై ప్రతిదినంబును నువ్విళకులూరుచున్‌ హృదా 
నందములేక యుండ నొకనాడు విచిత్రముగాంగ నాకుందోం 
చెం దివినుండి పల్మొ(కటి) సిద్ధమునీశ్వర! శోత్రపేయమై. 61 


“ఏటికిం బుతులు లేమికి 

మాటికిం జింతింపనీకు మనుజేశ్వర? నీ 

వేటిసగమిందుశేఖరు 

వాటంబుగం గొల్వు పోయి వారణాసిలోన్‌. 62 


పొచ్చెముగాదు నా పలుకు పొమ్మింకం గాశికిం బుణ్యరాశి క్రీ 
వచ్చట విశ్వనాథు నగజాధిపు నీ క్రియంగొల్పు, కొల్చినన్‌ 
ముచ్చటదీర నీకు వరముల్‌ దయసేయు నతండు శోభనం 
బచ్చికమే వృషధ్వజుని నర్చనచేసిన భాగ్యశాలికిన్‌? 63 


అని బయలాడినమాటలు 

విని మీ కెజింగించి పిదప విశ్వపతిన్‌ శం 

భుని గొల్తు ననుచు వచ్చితి 

ననఘా! నా కెద్ది బుద్ధి? యానతియీవే. 64 


అన్వయదేశికుండవు మహాత్ముండ వాగమపోషభూమిభృ 
ద్ధన్వుండ వాత్మవేది వతిదాంతిపరుండవు నీవు నా తలం 

పు న్వివరంబుగాం దెలిసి పొమ్మను కాశికినైన నీవయై 

న న్వర మిమ్ము విశ్వవిభు! నాతరమే నిను మీటి కానంగన్‌. _ 65 


పుత్రలాభంబుపైం గాంక్ష పొదలుకతన 
నదియు నౌంగాక యనివింటి నభవాణి 


"72 


ఉద్భటారాధ్యచరిత్ర 


పడుచుంబనిగాదు ( సులువైన కు దకగాదు 
బయలుపందిరి వెట్టంగం బరగునయ్య! 


గౌరీశువలనం గానీ 

సారయుత (భవత్ర్రససాదచాతురిం గానీ 
యే రీతినైన నాకీ 

కోరిక సిద్ధింపంజేయు గుణరత్ననిధీ! 


అని యీ చందంబున నం 

(దనుకొఅ కై కాంిక్షచేయు ధరణీపతి కో 
రినకోర్మి ఫలితమగు తలం 

పున నిట్లని పలుకు మౌనిపుంగవుం దెలమిన్‌. 


సంతానలాభమునకై 

చింతాసంతాప మేల? క్షితివర! గౌరీ 
కాం(తామనోహరుండు వర 
చింతారత్నంబు నీకుం జేకుజియుండన్‌. 


ఆ వైహాయసభారతీవిభవ మార్యగ్రాహ్య మర్హంబుగా 


దా విశ్వాసముచేయు మిందున విరూపాక్షుం డుమాభర్త కా 


66 


67 


69 


శీవాసుండు ( ప్రసన్నుడ్రీ నఖిలముల్‌ చెల్పొ )ప్పు నిష్టార్థముల్‌ 


ప్రావీణ్యంబున దీన సంశయము దాల్చ్బం బోల దుర్వీశ్వరా! 


భవమునకు సత్ఫృలంబుగ 

భవు నగజాప్రాణనాథు భజియింపుటకై 
యవిముక్త భక్తిసంపద 

భువి నవిముక్తంబునకును బోవంగవలదే? 


70 


//౧ 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 73 


గుబ్బల టేనికూంతు చనుగుబ్బలకమ్మజవాదిగంధముల్‌ 
బొబ్బిలంబూయంజూండ (నిల) చూపులు మూండగు వేల్చుంబెద్దకుం 
గిబ్బలరాచతేజి నుజికింపుచు (లోకము లేలు సామి కె 

చ్చు) బ్చీనభక్తి మొక్కులిడం జుబ్బనచూరంగం గల్లు సౌఖ్యముల్‌. "72 


గగనగంగోత్తుంగ కల్లోలరేఖయు 
మల్లికాదామంబు మౌళి నమర 
నునుపారువెలిచాయ పెనుబాము ముత్యాల 
పేరువక్షు పీఠి బిత్తరింప 
(కాలకూటకరలోరకా)ంతిరింఛోళలియు 
మృగనాభిముద్రయు మెడందలిర్చ 
మెజుంగెక్కుమువ్వన్న మెకముదుప్పటియును 
మాంజిష్టమును గటి మలసియుండ 


వలుదశూలంబు నుత్స్ఫుల్లవనరుహంబు 

(హస్తములకు) విలాసంబు నాచరింప 

నర్ధనారీశ్వరాకారుండైన విశ్వ 

భర్త కా కాశికాపురి ప్రాణపదము. "78 


ఆ గంగాజలసేక మా వటుక నాథావాస సంవీక్షణం 

బా గంధేభముఖప్రసాద(విభవం బా) యన్నపూర్ణార్చనం 

బా గంగాధరపాదపంకజయుగ ధ్యానానురాగంబు నా 

హా! గీర్వాణులకైన ముచ్చటలు సేయంజాలవే భూవరా! 7డ్త 


అవిముక్తంబులు దక్కిన 

యవి ముక్తశరీరజంతుపుంజంబులు దా 

రవిముక్తంబులు నీల్లిన 

యవి ముక్తము లరసి చూడ నవనీనాథా! 75 


"7డీ 


బ్‌ 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 


ఒనర నానందకాననము దండనె యుండు 
ప్రోడదండనె బన్ను భూతబలము 
నమరాపగాజలం బాడంజూచినధన్యుం 
డాదంజూచును లలాటాంబకమున 
గజరాజముఖు దుంఠింగన నెవ్వనింగూడుం 
గూడు వానికి బాంపకోరచేందు 
చేరి విశ్వేశుం బూజించి మించిన పేరు 
పేరురంబునం బున్మపేరుం దాల్చు 


మేన మణికర్ణికామృత్స్న్నమెత్తు ఘనుండు 

మేన సాయకమున నేయుమింటియూళ్లు 

కాన శ్రీకాశికాపురి గాద్రవేయ 

సార్వభౌముండు నుతియింపం జాలండధిప! 76 


పేర్చుకెంజడముడి బింజించి నలుదెస 
జాహ్నవి సలిలంబు జాలువార 
అద్రిజాదత్త నఖాంకంబు నాంజాలి 
గందమందడలింజంద్రకళ నటింప 
భుజగేంద్రహారంబుంబునుకపేరును వీకం 
బృథులవక్ష్యపీఠింబెనంగొనంగ 
తోరంపుంగటిసీమ దుసికిలి పసిదిండి 
వలువ మాటికింబెళపెళమనంగ 


అన్నపూర్ణామహాదేవి యంతనింత 

వెంటంజనుదేరంబ్రమథులు వెజింగుపడంగ 

విశ్వనాథుండు భవనంబు వెడలివచ్చి 

కాళి నీల్లిన నరుంజేరి కాచుంబ్రేమ. లో 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర /5 


అదె గంగాజలరేఖ యల్లదె శశాంకార్థంబు ఫాలాక్షమ 

ల్లదె కాకోదరహారవల్లి యదె పద్మాపత్యభస్మచ్చటా 
సదలంకారవిశేష మల్లదె మహాశాతత్రిశళూలాయుధం 

బదె యంచున్‌ సురలందు(రచ్చట మృతుం డౌ) దేహి దేహంబునన్‌. 78 


దర్వీకరంబైన దర్వీకరముంజుట్టు 
మృగమైనంగెంగేల మృగముంబట్టు 

శార్జూలపతియైన శార్జూలపతిం జీజుం 
గరియైనం గరితోలుంగట్టి మీజు 

( జడల మెకంబైన యెడజడల ) నె మోచు 
నెద్దైన వెలిచాయయొద్దుంబూన్ను 

బోయవాండైనను బోయవానీరాడు 
నవియైన గావించు నవినవీడు 


పునుకయైనను విధింగొట్టుంబునుకడుల్ల 

నెముకయైనను మెడందాల్పు నెముక పేరు 
(గాశికాపురింబ్రవహింి చు గగనగంగ 

నీటందోంగినమాత్రనె నృపవరేణ్య! 79 


కకుబంతంబుల వెంట గ్రాసమునకై కా లీచవో సారెసా 
రెకుంగవ్టాశంజరింపుచున్‌ ఫలముందూలింపన్‌ వృథాయాసులై 

( వికలత్వ స్థితి దాసులై )పరిగళద్విజ్ఞానులై తూలికా 

శికిం బోంగానని వారిజన్మములు వీక్షింపన్‌ మృతిప్రాయముల్‌. 80 
సుతులంచున్‌ సతులంచు గాంచనములంచున్‌ దేరులంచున్‌ బురో 
హితులంచున్‌ బొ(డసూపి బుద్బుదములట్లే పోవుక్షర్యమ్ములన్‌) 
సత ముల్లా మదినమ్మి మూఢుండు దురాశాపాశబద్దాత్ముండై 
శితికంఠరున్‌ భజియింప లేందహహ! కాళీపుణ్యదేశంబునన్‌. 8 


76 


రబ్‌ 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 


పవడంపుంబొదరింట బాలహంసముపోలె 
జదముడి శశిరేఖ గడలుకొనంగ 
(నాకాశమండలి' నంగారకుండువోలె 
నిటలపట్టిక నగ్నినేత్ర మమర 
వలుదశంఖములోనంబొలుచునీలమువోలెం 
గంధరమున మచ్చ గానుపింప 
అమృతాంబురాళి నీరాను మేఘముపోలఠలె 
నెమ్మేనంగరిచర్మ మెమ్మె మీజ 


వలను మిగిలిన భాగ్యదేవతయపోలె 

శ్రీవిశాలాక్షి చెంగటంజెలువుమిగులం 

గాశికాపురింబట్టంబు గట్టుకొన్న 

విశ్వపతింగొల్వ సౌఖ్యంబు శాశ్వతంబు. 82 


ప్రాయము మేఘచ్చాయా 

ప్రాయము విద్యున్నికాయభంగుర మరయన్‌ 

గాయము కాశికింబోవుట 

నాయము దేహులకు ధరణినాయక! వింటే!. 88 


పంచేంద్రియస్సూర్తి పారుబట్టినం గాని 
చిత్తంబు నిల్మడ హత్తుకొనదు 
చిత్తంబునిలుకడ హత్తియుండినంగాని 
బుధసంగమమునకు బుద్ధిచొరదు 
బుధసంగమంబునంటబొద్దుం ద్రోచినంగాని 
విధ్యుక్త మార్గంబు వినంగంబదదు 
విధ్యుక్తమార్దప్రవేశ నైపుణింగాని, 
సత్ప్వగుణంబు నిశ్చలము గాదు 


బ్‌ 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర // 


సత్వగుణమునంగాని ధూర్జటియె దైవ 

మను విబోధంబు సమకూడ దందుంగాని 

యొండు దెస ముక్తి గనుపట్ట దుగ్రుండేలు 

నగరికడ నీల్దుమాత్రనె తగులు ముక్తి. వ! 


కన్నులారంగం గాశింగననివాని భవంబు 
సలిలంబులేని కాసారమట్లు 

కాశి కేంగంబ్రియంబు గలుగకుండిన వాని 
భావంబు దలపోయం బాడుకొంప 

కలదు తీర్థము కాశికకుందుల్యమను వాని 
కెందుం బ్రాయళ్చిత్త మింతలేదు 

కాశికాపురమున్మిం గడచియొండొక చోటి 
కేంగు నెవ్వందు భాగ్యహీనుండతండు 


యాగములు వేయు చేయంగనైన ఫలము 

కోటిగోదానముల నొనగూడుఫలము 

పెక్కునల్లిండ్లు నిలుపుటంబేర్చుఫలము 

కాశి నొకపూంట వసియింపంగలుగునధిప! 85 


గోపతి గమనునిపురి గం 

గాపగలోంగ్రుంకువెట్టు నతిపుణ్యులకున్‌ 

దాపత్రయం బుడిగి యొక 

తాపము బాలమున నెపుడుందరలకయుండదున్‌. 86 


అభ్రగంగాప్రవాహంబు లెన్నియొగాని 
(తలధరియింతు) రందజును నదులు 

పదినూజు పడగలపాము లెన్నియొకాని 
యందజు నురగేంద్రహారయుతులు 


70 


రబ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 


డాలొందుచంద్రఖండంబు లెన్నియొకాని 
యందఖు ధరియింతు (రమృతకరుని) 

(విషరాశి) బుట్టినవిషము లెన్నియొకాని 
యందజు హాలాహలాంకగళులు 


గంధగజదైత్యు లెందజోకాని యంద 

అతుల కరిచర్మపటధారు లైనవారు 

కర్మబంధంబు ( స్వవ్న భాగముగనైన ) 

కాలు కొనకుండ నిద్రింపంజాలుఘనులు. 8/7 


ప్రతిదినంబును మదభ్రాంతుండై సింధువు 
పానంబుసేయ నీ బైసిమాలి 
యోరంతప్రాద్దు నోరుడుపక కొండెంబు 
పలుకనీ లేనివి గ(లవి గూర్చి 
(యొపుడు దుర్భ )రహింసయే నిత్యకృత్యంబు 
గా నుందనీ 'క్రూరకర్మ పరత 
కాయికంబుగ సదాకాలంబు హేమంబు 
లాగించనీ దొంగభాగుతోడ 


కవయనీ యెఖింగియుం (గాంత) గానివాని 

తొడుకనీ ( దుష్ట దానముల్‌ దొంతరలుగ ) 

గగన గంగాతరంగశీకరము సోంకం 
బావనుండగుంగాశిలోంబంచజనుండు. 88 


ఇలంగల తీర్థము లాడినం 

గలుగదు హరరూపలబ్ది గాశికలోనన్‌ 

నెల గంగ నాడ నౌాదల 

నెల ( పూంపధరించు నరుండు నిక్కము ) వింటే. 89 


ఉద్భటారాధ్యచరిత్ర 70 


పుట్టువు సర్వదుఃఖముల పుట్టినయిల్లని పుట్టకుండ రా 
దెట్టివివేకికైన నది యెట్లనినన్‌ దమ పూర్వకర్మముల్‌ 

తిట్టలు జన్మ హేతువులు తీరదు వాని జయింపంగర్మ్శ్మపుం 

( దెట్టువ నిర్విశేషముగం ) దబ్రైంపంగ వచ్చును గాళి కేంగినన్‌. 90 


కోకకుం గూటికై యొకనింగొల్చి తదిరిత వాక్యపద్ధతిన్‌ 

జేకొని యూడిగంపుంబని సేయుచుంబ్రాయము సత్తుగా మదిం 
గై (కొన కీశ్వరున్‌ దిరిగినన్‌ ) కుసుమీకృత శీ ( తభాః కళా 
'ప్రాకట జూటితో నరుండు భాసిలు గంగమునింగి కాశిలో. ) 91 
(తనకుంబల స్వచ్చమై యొప్పు తనువొసంగి 

తనదు నొక పాయ మల్లెపూదండంజేసి 

వానిసిగ నిడుదేహావసానవేళ 

స్నాతపైం గాశి గంగ కెంత కనికరమొ. ) 92 


(మూడ దతనికి చావు చావునక మూడు 

మూండు జన్మములం దంత్య మూడిపోయి 

కనులు రెండున్న వానికిం గనులు మూండు 

వారణాసి గంగాస్నాన కారణమున. ) 99 


( కాళశిలోం బట్టతలవాండు గంగమునింగి 

జడముడి ధరించు దానిపై సవదరించు 

ఫణిఫణారత్నరుచి దానిపై వహించు 

మొలక జాబిలి జాజిపూ మొగ్గవోల ). రడ 
(ఈ భవమ్మున ఫలమున కేమిగాని 

రాంగలభవమ్ము మొదలంట రాచినాండు 

గంగలో వారణాసి మునుంగువాండు) 

దొంటిభవమునం బుణ్యంబుం దొడికినాడు. 95 


80 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 


ఆనందవనమున కరిగెద నని తలం 
చినం దీర్ధములకెల్లంజనినయట్ల 
వారాణసికింబోయివచ్చెదనని పల్మ 
సకలాగమంబులు (చదివినట్లు) 
(ఇదె కాళిపురికిం జేరదనంచు నొకపదం 
బిడ భూమి వలగొనందొడంగి నట్ల 
అవిముక్త మిదె యదె యని డాయంజనెనేని 
చిరపాపములకడ చేరినట్ల 


ఆ మహాశ్శశానభూమి (నిం గలయంగ 

తేరిచూచె ) నేని తేట తెల్ల 

గాంగ ముక్తికాంతంగలయంగం జూచుట, 

యనుచుంజాటిచెప్పు మునికులంబు. 96 


చాంచండటే పదాంబుజము చక్కంగంగాశికి నేంగుత్రోవకున్‌ 
దోంచండటే నిలింప ( నదిం దోగంగం బెన్మసనాన ) పాపముల్‌ 
(గ్రాంచండటే వివేకశిఖికాంక (ల వాలి ) చె మానవుండు తం 
పీంచము లెత్తకుండుదురె పేర్చినకిన్మం గృతాంతకింకరుల్‌ 97 


ఆదుదు రొండుతీర్థముల నాడినంబాపము ( నెల్ల నవ్విరా 
పాడునొకో! ) జను ల్పదము లాడినంకాలమునందె బుద్ధిం బో 
నాడక కాళి కేంగి యమరాపగలోపలంజల్లంగా జలం 

బాడుట పుట్టువుల్‌ విరుగనాడుట ముక్తిని బెండ్లియాడుటల్‌్‌ 98 


( దివిజేంద్రోపమౌళి) స్థిత మణికళికోదీర్ణసంపూర్ణ కీర్టాం 

శు విశేషశ్రీవిలాసస్ఫురితపదసరోజుండు ఖండేందుజూటుం 
డవధానం బొప్ప గంగాంబ్వపహృతకలుషప్రాణికిం గాశిలోనన్‌ 
జెవి నోంకారా(క్షరంబున్‌ గురుకరణింద)గం జేర్చుంబ్రాణాంతవేళన్‌. 99 


బ్‌ 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 81 


తడవుకాలమువోలెందల్లిగర్భంబున 
నణంగియుండిన నిగ్రహంబు వాయ 

జననంబుంగాంచి యజ్ఞానంబుచేనైన 
స్తన్యపానాది ( దోషంబుపాయ ) 

ఒదిగి గ్రాసార్ధమై యొకని సేవింపం బ్రా 
ప్తంబైన మదిసంకటంబు వాయ 

ఘనవయోమదమునంగన్ను గానక త్రిమ్మ 
రంగ సంభవిల్లిన రట్టు వాయ 


ఆమయంబులచేనైన యలంత వాయ 

కర్మపాశంబు చుట్టినకట్లు వాయ 

చేరి కన్నుల కతిథింగాం జేయవలయు 

నసమలోచను తలపూవు నభ్రగంగ. 100 


జ్వరము పయోవగాహమున వర్థిలు మానంగ నేర దందురి 
ద్ధరపయి వైద్యులెల్ల వసుధాతలనాయక! కాశిలోన నం 
బరతటినీజలస్ఫురణంబాపమహాజ్వరమాజుం గ్రొత్త శ్రీ 

కరహర వైద్యపుంగవనికామ దయోదయజ్బంభణంబునన్‌. 101 


మెట్టనీ ధరచుట్టు మెట్టకుండినవాండ 
మృడునిపట్టణవీథి మెట్టందేని 
ఆదనీ తీర్ధంబు లాడకుండినవాండ 
యభ్రవాహినిందీర్ధమాడందేని 
చూడనీ యఖిలంబుంజూదకుండినవాండం 
గాశీస్థితులంజూడంగలుగందేని 
కొలువనీ వేల్పులం గొలువకుండినవాండ 
గోరాజవాహనుం గొలువందేని 


82 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 


చదువనీ వేదముల్‌ నాల్గు చదువకున్న 

వాండ శివకథ చదువనివాండయేని 

వేయు చెప్పంగనేల పృథ్వీతలేంద్ర? 

కాశికేంగినంగాని మోక్షంబు లేదు. 102 


తేలుచుంజొన్నయాకుపయిందేనియవోలిన యా జవంజవ 
శ్రీలఘుభోగసిద్ధింబడి చిక్కినంజిక్కు మహాపదంబుధిం 

గూలి నరుండు గాక యొనగూడినభక్తిని గాళశి కేంగినన్‌ 
గాలముంద్రోచి కాలు(నికింగాదనికాలను బొమ్మగట్టండే. _ 103 


ధాత్రీశ! వినుము కాశీ 

క్షేతంబునంజక్రమైన జీవం బటి త 

న్మిత్రేందు చక్రరథము వి 

చిత్రంబుగ నెక్కియుండుంజెన్నెసలారన్‌. 104 


తక్కినయెడందత్వ ( దర్శ )నోజ్జ్వలు (దైన 
బోద్ధయిందలి ) మందబుద్ధిం బోలం 

డొకచోట యోగియై యుండినవాండిందు 
భోగియెై చరియించు పురుషుం బోలం 

డన్యస్టలమున నధ్యయనతత్పరుందైన 
వాండిందుంజదువనివానిం బోలం 

( డెందేని వేదనకెల్ల యిచ్చును ) దారుం 
డిందు లోభముంబూనుహీనుం బోలం 


దఖిలతీర్ధంబు లాడినయట్టిమేటి 

బోలం డిందులయస్నానశీలునైన 

ననుచు సంశయదూరులై యరసి చూచి 

నడ ( చెదరు పండితుల్‌ వారణాసి పురి )కి. 105 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 83 


అమిత ప్రదక్షిణక్రమణంబు గమనంబు 
మంత్రంబు లాడిన మాటలరయ 
నాహుతివిధులు నిత్యాన్నపానాదులు 
యోగప్రకారంబు భోగమహిమ 
అభఖీలస్థుండనియీశు నర (యుట జ్ఞానంబు) 
సకలతీర్థాసక్తి జలకమాట 
వస్తుపరాజ్ముఖత్వము చాలియొల్లమి 
సచ్చాస్తములవిన్మి జాడ వినుట 
జీవపరమాత్మ సంపర్శసిద్ధినైన 
చొక్కు నిద్రావిహారంబు సోమధరుని 
మూ(ర్తిసంవీక్షణము బంధ)మోక్షణంబు 
కాశింగాంపురమున్న ప్రార్దనునకైన 106 


ధరణీవల్లభ! భక్తితోడ నవిముక్తక్షేతముం జేరు సు 
స్థిరపుణ్యాత్ములు ముక్తింగైకొనుటయే చిత్రంబు మున్నొక్మభూ 
సురపుత్రుండు మదాల (సాహ్వయుండు ధీ) శూన్యుండు దుర్మార్గ సం 
చరణోద[గ్రుండు గాంచె నందు మృతుండై శంభుస్వరూపోన్నతిన్‌. 107 


అనినన్‌ నేత్రసరోజపపత్రములలో నానందబాప్పంబులన్‌ 
దనుసీమన్‌ బులకాంకురచ్చటలు ( సంధానించి తాత్పర్య మొ ) 
ప్ప నరేంద్రుండు మునీంద్రుంబల్మె విను మో భవ్యాత్మ! నీవిట్లు చె 
ప్పిన యానందవనప్రశంసకతనన్‌ భేదించితిన్‌ బాపమున్‌. _ 108 
పుత్రసంపత్తిపైంగాంక్ష పొరలు నాకుం 

గలిగెంగా ( గాళశీ నివాస భాగ్యంబు స్వామి! ) 

గాజుంబూస నిరీక్షింపంగడంగువాని 

కరయ నవపద్మరాగంబు దొరకు నాంగ. 109 


84 


రబ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 


వినంబడియెం గాశిమహిమయు 
ననిమిషగంగాపయోభవాధిక్యము శం 
భునికీ(ర్రనంబువిధుములుం 

గనుంగొంటిన్‌ బ్రదుకంగంటిం గౌండిన్యమునీ! 110 


మీర లిప్పుడు చెప్పిన మదాలసుండనువాండెవ్వం డదెద్దేశంబువాండే 
పురంబునం గాంపురంబుండుందద్దుశ్చరిత్రుం బుత్రుండుంగాం 
గాంచిన తండ్రియుందల్లియు నెవ్వ రేమి నెపంబున వాండు 
కులాచారదూరుం డయ్యె?౦గడపట నెట్లు కాశిలోన మేను దొజంగి 
గంగాధరు కారుణ్యంబునంగృతార్థుందయ్యె? న యర్ధంబుం 
దేటతెల్లంబుసేసి నన్నుంజరితార్థుంచేయవే యనుడుం దపోధనా[గ్రణి 
యశోధనాగ్రణిం గూర్చి కూర్చిననెయ్యంబున నిట్లనియె. 111 


ఇలకుం గుంతలపుష్పదామ మన శ్రీ నింపారి సొంపొందు కుం 
తలదేశంబున రత్నగర్భపురికిన్‌ నాథుండు గంభీర ని 
శృలతేజోనిధి చంద్రకేతుండరివీక్షాధూమకేతుండు త 
మ్ములచుట్టంబగు వేల్పు వంగడమునన్‌ బుట్టెన్‌ మహీవల్లభా! 112 


ఆదిమఖిల్లు మంచుమల యల్లుం బయోరుహనాభభల్లుం గా 
కోదర రాజకుండలసముజులగల్లు భజించి మించునా 
భూదయితావతంసమణిప్రోల మహీసురుండొక్కండొప్పు వి 
ద్యాదివిషద్దురుండు మహిమాథ్యుండు ధీనిధినామధేయుండై.. 113 


చతురాగమంబులు సకలశాస్తంబులు 
నా మూలచూడమౌనట్లు తెలిసి 

భక్తిసంపదయు నాసక్తియుంగల్లిన 
శిష్యుల కవియెల్లంజెప్ప నేర్చి 


ఉద్భటారాధ్యచరిత్ర 85 


యరయ జ్యోతిష్టోమ మాదిగాంగల సప్త 
తంతువులన్నియుం దగ నొనర్చి 
వేదాంతవిద్యావివేకం (బు గూర్చుచు 
నల ) తుల సోమయాజులుగం జేసి 


తగినవారికి దానంబు దా నొనర్చి 

సతిప్రతిగ్రహశక్తిపై వెజిపు గలిగి 

(బ్రాహ్మణాకృతింజూపట్టు బ్రహ్మవోలె 

నవని ధీనిధి ధీనిధియై తలిర్చె. 114 
(వ్రతములు చేసి) పెక్కు లుపవాసములున్‌ మఠిపెక్కు లుప్పిండుల్‌ 
ధృతి నొనరించి కూర్మింబరదేసులందల్లియపోలెంబ్రోచి మా 
నితగతి మింటిదయ్యముల నేలకుందెచ్చి కుమారుంగాంచెంద 
తృతి ( శుభకీర్తి నాబం )రగుంజామ పతివ్రత సంతసంబునన్‌. 115 


అవనినాథ! భూసురాగ్రణి తన పుత్ర 

కుని మదాలసాఖ్యంగూర్చెంట్రీతి 

నతిమదాలసాత్ముండగు నీతండని మీందం 

దలంపు జనులకెల్లందెలుపు(రీతి. ) 116 


( ద్వికమునకు వ ) చ్చుబాలకు 

నొకపూంటనె పెంచుచుండె నుర్వీసుర ఖీ 

త కురంగనేత్ర శుభకీ 

ర్తికిం దగుశుభకీర్తి మోహదీపిత యగుచున్‌ 117 


ఇట్లు దినదినప్రవర్ధమానుండగు సూనునకు వి (విధ శాస్ర్రవిజ్ఞాన 
ధనులకు విద్వజ్ఞనుల సన్నిధిం) దజ్జనకుండన్నప్రాశన చౌలోప 
నయనాదికృత్యంబులు యథాశాస్త్రంబును యథాకాలంబును 
నగునట్లుగంబరికల్పితంబులు సేయించి వేదాదికంబులగు విద్యా 


86 


బ్‌ 


రబ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 


విశేషంబులంబాండిత్యంబు (గల్లించి ధర్మశర్మాఖభి) ధుండగు 
ధరామరుకుమారి సుకుమారాంగింజంద్రవదనం జంద్రకళ యను 
దానిం బెండ్లియార్చి సంతసిల్లుచుం దామరతంపరలగు సంప 
ద్విలాసంబునం బెంప్రవహించి కఠిపపయసంవత్స (రమ్ములానందంబునం 
గడపి యుమ్మహీబృ్బందారక నందనుండదు. 118 
కను కనున మౌ క్తికంబు లుద్దాలించుం 

జెజకుసింగిణి చేతంజెప్పకున్నం 
ద్రాక్కని చోటులు త్రాక్కుచు మిన్నందు 

టెక్కలుగలతేజి నెక్కకున్న 
(జెలగి యిర్నాల్లు ) దిక్కులు పువ్వుంగట్టించు 

నలుంగులు పొదిలోన నిలువకున్న 
మిసమిసమను గండుమీను టెక్కెముతోడం 

జిగురెల్లినీడలందగులకున్న 


(మానె యను ) మానినీజన మానహరణ 

( చాతురీసార ) సౌభాగ్యశంబరారి 

యనంగంజూపట్టె భూమిదేవాత్మజుండు 

నాలుగంచుల నవయౌవనంబునందు. 119 


చతురామ్నాయవిహారముల్‌ మజచె, శాస్త్రక్రీడ చాలించె, మా 
నితపౌరాణికవాక్యసంశ్రవణమున్‌ నిర్జూతముం జేసె, శ్రీ 
నుతవాత్స్యాయనకూచిమారమతముల్‌ చూచెన్‌, గులాచార సం 
గతికిన్‌ దూరముచేసె నెమ్మనము దుష్మర్ముండు పాజుం డొగిన్‌. 120 


నెరవెండ్రుకలు దువ్వి నిలువుకొప్పు ఘటించి 
కుసుమదామము మీందంగుస్తరించి 

నుదుట గంధపుంజుక్క నూల్మొల్సి నీలాల 
పోగంట్లు చెవిదోయిం బొందుపజిచి 


ఉద్భటారాధ్యచరిత్ర 87 


తరలమై బంగారుతాయెత్తుగల ముత్తె 
ముల పేరు పేరురంబున ధరించి 

కటిందాళిగోణాము కడచుంగుదరంజీర 
పట్టుదట్టీ ద్రిండుగట్టి నడుమ 


కేల డాంపలి చిటికెన వ్రేలియందు 

నలంతి పగడాలయుంగర మనువుకొలిపి 

గౌరవంబీని కలికి సింగార మొదవ 

నారజంబుగంజరియించు నతండు మజియు. యబ] 


బోండికెమూయంపు పైంంరముపొందంగంజేసి కరంబుమోయు నం 
బాడిగ లోలి మెట్టి కరపద్మము క్రొవ్విరి చెండు మాటికిన్‌ 
వేడుకబారమీటుచు నవీననఖాంకవిలాసలక్ష్మితోం 

గూడినమేను వమ్ముకొనంగ్రుమ్మరుచుండు నతండు వీథులన్‌. 122 


క్రాలుం గన్నులనిగ్గు. క్రామ్మెబుంగుబింకంబుల్‌ దువాళింప నీ 
లాలోలాలక కాంతి తుమ్మెదలఛాయం జాయనం బూర్జిమా 
ప్రాలేయాంశునింబోలుముద్దు మొ (గ మొప్పన్‌ మారుపల్‌ ) దారులం 
గేలింబెట్టు మదేభగామినులతోంగ్రీడించువాం డిమ్ములన్‌. 1283 


జూద మన్నను మదియందుంబాదుకొల్పుం 

బరధనం బన్న నపహరింపంగం గోరు 

నబ్దముఖి ( యన్న నా ధనంబ ) ౦దజేయు 
బ్రహ్మవిద్యావిదూరుండై బ్రాహ్మణుండదు. 1బిడ్వ 


గమియయూచిన తంగేటికరణి సకల 

భూషణాంచిత గాత్రియై పొలుపుమిగులు 

చంద్రకళంగూడి సంసార చ ( తుర సుఖము 

పొందగాంక్షింప ) డతండు దుర్భుద్ది యగుట. 125 


88 


బ్‌ 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 


మూసినముత్తెంబులౌ సరోజాక్షులం 
గలికి కటారికత్తెలుగం జేసి 
కలలోనం బరపూరుషుల పొందెజుంగని 
సతులపాతివ్రత్యసరణిం జెజచి 
గరివోని వయసున ( మీరుకన్యలకు రతి 
'క్రమరుచి గు) రుకంబు గట్టిపెట్టి 
తల్లి కూంతురు మజందలు నాక చిట్టంటు 
వలల నందటి కొక్కవాని చూపి 


ఆర్యు లథలింగిన గాదందు రనక విధిని 
'షేధములయందుంగలిగిన బోధ మెడలి 

లజ్జచ ( టితంబుగా వీథులందుం దిరుగు ) 

పరమ కాముకముఖ్యుండు ధరణిసురుడు. 126 


కానక కన్నసంతానంబు గావున 
నౌం గా దనంగ నోడు నంబ తనయు 
వలదని వారింపం జలమెక్కు ననుశంకం 
దా నెఖుంగనియట్ల తండ్రి యుండు 
(బరమ పాతివ్రత్య పరిచితాత్మ ) యుంగాన 
నిల్లాలు పతిచేంత కెదుర వెజచు 
యొక్కడిమే. ( వెంగడ ) మితని దిద్దుద మంచుం 
గోరి మిత్రులు బుద్ధింగూర్చ రతని 


బంధువు ల్వీని నిర్భంధపజుప మనకు 

నేమికారణమని చెప్ప రింత యొత్తి 

అన్ని రావుల ( సముపేక్ష కగ్గమగుచు ) 
(నంతకంితకుంబరచయ్యి నవనిసురుండు. గే 


రబ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 89 


అల్లది మేలదయ్యె మజి యల్లది కానుక యంపెనాకునే 
నొల్లను దాని విత్తమును నొక్కటి మాపటినిన్న వీటిలో 

మెల్లన పోవంగంటిన (ది మిజ్జినుచున్‌ బ్రజనవ్వు క)న్నందాం 
'బ్రల్లదుందై చరించుంజెడుపాజుండు మన్మథగోచరాత్ముందై. 128 


పొటమరించిన వీటి విటుల యల్మలు దీర్చుం 
బోరించుం దమలోన వారసతుల 
పలుమాజుంగోడిపుంజుల(ను బోరాడించు) 
గామశాస్త్రప్రసంగములు చేయు 
నడిగించు మగనాండ్ర నర్ధంబు వెదచల్లి 
కలవారిగృహములు గన్నవెట్టు 
సాముసేయును బోటుచందంబు గనుకోర్మె 
కలికిబాగులు మీజ నిలుపు ... 


సంధ్యవార్వండు వేల్వండు చర్చసేయం 
డాగమంబులందీర్థంబులాడం దుచిత 

తిధుల నుపవాస ముందడండు తిప్పకాయ 

చందములు దక్క భూసురనందనుండు. 129 


ఈ చందంబునంబరవై 

నీచగతిం దిరుగు నతని నిఖిలజనంబుల్‌ 

చీ చీ! యనందొడంగిరి యహ 

హా! చెడదే యశము? కామియగు మూఢునకున్‌. 180 


భవ్యుండు తద్దురుండు నరపాలగ్భృహంబున మాన్యుండై సుధీ 
సేవ్యగతిం దలిర్చుటంబ్రసిద్ధుండు కావున “బ్రాహ్మణో నహం 
తవ్య” యటన్న నీతియు సతంబయి చెల్లుట నద్దురాత్ముం బా 
ప వ్యవసాయుంజంపుటకుంబౌరులు లోగుదు రేమిసేసినన్‌. 131 


90 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 


తగవు గాదని చెప్పెందల్లి సద్భుద్ధులు 
హేతుదృష్టాంతంబు లేర్చరించి 
ధర్మశాస్తముల యంతర్మర్మములు దెల్పి 
వలదని వారించెం బెలుచందండ్రి 
కులమును వాసియుంగలవాంద వేలన్న 
యని చేరి బోధించి రనుంగు సఖులు 
“సరివారు నవ్వంధ్రిమ్మరి వేటి కయ్యెదు 
చాలింపూ”మనిరి సజ్జనులు పెద్ద 
లిట్లు తగువారు సన్నార్గ మెద్దియైన 
వివరముగందేటపథిచిన వినందతండు 
హెచ్చి మూండవ పురుషార్థమే యిహంబుం 
బరము నీంజాలునది గాంగం బదిలపటిచి. 192 


పిన్నవయసునం గడుం బెంచి పెరుంగనిచ్చి 

వంపలేరైరి సుతు వాలు వర్గమైన 

తల్లిదండ్రులు మొలకైన తటినింజెట్టు 

వంపంబడుంగాక హెచ్చిన పంపనగునె? 188 


ఆరయంబాలవంటి కుల మాజడింబోవంగనిచ్చి వీటిలో 
నారజమై చరించు వసుధామరనందనుం డిట్టివారు నె 
వ్వారును జీరికిం గొనక (వాడిన పూవునుబోల 6) జుల్మంగా 
నీరసవృత్తింజూచి రతినింద్యుండు వీండని యేవగింపుచున్‌. _ 134 


కొడుకుదెసం గలుగు మచ్చిక 

విడిచిరి తలిదండ్రు లాత్మ విసుగుచు నేలా 

విడువక యట్లు దినంగా 

దొ (డగుడు రే విసము తొలంగె దొసలగు నరేంద్రా! 185 


ఉద్భటారాధ్యచరిత్ర 0] 


ఇవ్విధంబున మదాలసుందగు మదాలసుండు దన్నుం గాసునకైనం 
గొననివారలగుటం జుట్టంబులంబుట్టినవారలంబరిత్యజించి 
దేశాంతరంబు వోవం జిం... (తించి యొక్కక్షనాడు) 186 


ఒక్కటంబిక్కటిల్లి యిరు లో యన నో యను నడ్మిరేయిం బెం 
పెక్కిన తెంపునం బురి మహేశ్వరధామముంజొచ్చి విస్ఫుర 
[ద్రుక్కమనీయ రత్నములతోటి యనర్హ విభూషణావలున్‌ 

వె (కృస మౌచు నిండి తరలింపంగం ) బోలనిబెట్టె నెట్టనన్‌. 1837 


కాంగాదు దేవధనమని 

లోంగక లాగించి యడవిలో తెరువునంగా 

రేంగులుం దంగేళ్లుగ నతం 

దేంగెం దనచొప్పు పౌరులెబుంగక యుందడన్‌. 188 


మునుకొని జన్మభూమి ( విడిపోయిన పోక నరణ్యసీ ) మలోం 
గనియెను బ్రాహ్మణబ్రువుండు కాంచన నిర్మిత కేలిశైలమున్‌ 
దినకర చుంబికేతుమణిదీప్తివిశాలము.6 బూర్జచంద్రమో 
వినిమయ యోగ్యయౌవత నవీనముఖాబ్దముంగన్య(కుబ్దమున్‌). 189 


( భూరి విచిత్ర )వస్తువుల పుట్టిన యిల్లగు నమ్మహాపురం 
బారయ గూఢమార్గమున నల్లన చొచ్చి ధనాఢధ్యు నొక్క బె 

హారు వశంబుసేసికొని యాతని చేతికి సొమ్ము దాంపంగాం 
జేరిక యిచ్చి సాత్పికుల చిహ్నముతో ( నతండుండె నిమ్ముగన్‌. ) 140 


మానితలీల సజ్జనునిమాడ్కి మహీసురుండప్పురంబులో 
మానవపంక్తితోంగలసి మచ్చికయై తలలోని నాల్మయై 
ధీనిధి యాతందే యనంగం దేంకువం దేజము గాంచియుందడెం బెం 
పూనంగం గొన్నివాసరము(లుత్సుకతం దిగద్రావి యలతటన్‌. 141 


92 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 


ప్రాంబడినపిదప మరునకు 

లోంబడియుం డిందువార లోలాక్షులకుం 

దాం బసిండి6 బంపు విప్రండు 

తోంబుట్టినపుజ్టిగుణము తొలంగునె? యధిపా! 1డ్త2 


అక్కాలంబున. 143 


(అనుపమమైనయ)ప్పురమునం దొకసానికి బిడ్డయై విమో 
హనరుచిరాంగి రెండు బదియైన సమంబులముద్దులాడి క్రొ 
న్నన విలుకాని రాజ్యసుఖ నవ్యసమృద్ధికింబట్టుంగొమ్మునై 
కనకలతావిధా ( భీధాన యొక కన్నియ )చెన్నువహించె భూవరా! 144 
చదివెం గామకళారహస్యములు శిక్షంగాంచె వీణాదులన్‌ 
బదిలంబయ్యె సమస్తనాట్యకలనా పాండిత్యహేలన్‌ మదిన్‌ 
గదియించెన్‌ గరువంబు జాణతనమున్‌ గాంభీర్యమున్‌ సిగ్గునన్‌ 
బొదలెన్‌ బాలిక కేలికాజిత మరుత్పూర్దేందుబింబాస్యయై. _ 145 


సానికులంబోలోనం గల సానులకెల్ల నవావతంసమై 

మానిని మాననీయగుణమండన కొండిక ప్రాయమొప్పంగా 
సానలందేరినట్టి మరుశస్రియపోలె విటాలి జాలికిం 

దే నెలింగెన్‌ విలాసరసదేవతయై తగ నాండునాంటికిన్‌. 146 


ఆ కాంతామణి యిట్లు కాముక కటాక్షానంద నిర్వాహక 

శ్రీకిం గూర్చినవిం(దునాంబరగి రాజీవాక్షులుం దాను లిం 
గాకారంబున నొప్పు తన్నగర రథ్యావాసు నాగేశ్వరా 

ఖ్యాకున్‌ శంభు భజింప నేంగె నొకనాండత్యంత లీలాగతిన్‌. 147 


కుసుమగర్భంబైన కొప్పు నెత్తావుల 
సొబగు దిక్కులంబర్వి చోడుముట్టం 


ఆ 


పృథ్వీ. 


ఉద్భటారాధ్యచరిత్ర ౦ 


జపల కటాక్షవీక్షణ విభ్రమంబులు 
(క్రామ్మెజబుంగుల తళ్ళుంగుస్తరింప 

మొలకచన్నులమీంద మొలకలెత్తిన కాంతి 
వలిపపయ్యెదం బైండి వలువసేయ 

అడుగుందమ్ముల తేటబెడంగు మార్గమునకుం 
గొత్తలత్తుకఛాయ హత్తుకొలుప 


కలికిపలుకులందేనియ లొలుక నలస 

గతులు రాయంచ నడపులంబతిఘటింప 

ప్రాణసంయుక్త దర్చక బాణమనంగ 

నాతి వేంచేసె శితికంఠునగరి కపుడు. 148 


చరణాంభోరుహ హంసకధ్వని నిరాశస్వాంతులం జొక్కంజే 

య రతింబోలినమూర్తి విశ్వజనతాహ్లాదంబు హత్తింప న 
త్తరుణీరత్నము ( వచ్చెం బందెమి )డి యంతం దిక్కులం గెల్పి శం 
బరవిద్వేషి సమంత్రశక్తికొన యొప్పున్‌ గ్రమ్మరం జేరెనాన్‌. 149 


కనత్మనక కుంభసంగతము చారుముక్తావళీ 

పినద్ధమణితోరణా ( వృత మనల్బ శిల్పాశయం )తం 
బనింద్ర? మత్యనుపమాన వాద్యంబు నౌ 

మనోజహరుధామ మమ్మహిళ చేరె హేలాగతిన్‌. 150 


మెలంకువ మెజుంగులు చూపులం 

గలువలు పలుకులను వజకళికలు ( మేనన్‌ 

బులకల పనలు ) ను నెలకొన 

నలికుంతల యంతం గాంచె నలికతలాక్షున్‌. 151 


జ్యోతీరూపము దివ్యలింగము ద్రయీచూడామణిన్‌ లోక వి 
ఖ్యాతున్‌ బాలిక నీలకుంతల సరోజాస్యల్‌ వయస్యల్‌ (మనః 


ంక్మ 


ఉద్భటారాధ్యచరిత్ర 


ప్రీతిన్‌ గన్ను ) లు మోడ్చుచున్‌ విలసనశ్రీయొప్ప నా దేవుపై 
గీతంబుల్‌ సొబగొందం బాడె రసము ల్లీల్మొల్సి తానంబులన్‌. 152 


కల మృదులస్వరంబుగల కంజదళాక్షులంగూడి పాడు న 
కలికి యొ (యారి పాటలకుం గామవిరో ) ధియు మెచ్చె నాత్మలో 
శిలలు గరంగెం దర్వులను జేకుజెం బల్లవలక్ష్మి భక్తి పం 
క్తులం గలజొమ్మలం గరము దూతొనె జీవిత మద్భుతంబుగన్‌. 158 


ఆ సమయంబునం ( మధుమదాలసుందైన ) మదాలసుండు లీ 
లాసఖులైనవారు కడలన్‌ బరిహాసకథాప్రసంగ వి 

న్యాసము చూప వచ్చి జలజాననపాట మనంబు రంజిలన్‌ 
జేసినంబోక నిల్చె గుడిచేరువంగేలికురంగశాబమై. 154 


నిలిచి (యొకింతసేపు రమణీమణిం గాంచి) ముదంబు విస్మయం 
బలమి మనంబుతోం బెనంగ నంగమునం బులకాంకురచ్చటల్‌ 
నెలకొనందోన ఘర్మమును నిందంగ నన్యములైన చేష్టితం 

బుల సడలించి చిత్రకృతమూర్తియొ నాంగనుపట్టె నెట్టనన్‌. 155 


(కామాంధుండయి) విప్రసూనుండు మహోత్మంఠాతిరేకంబుతో 
రామారత్నము పాటవెంబడినె సంరంభంబుతోం జంద్రభృ 
ద్ధామం బప్పుడు చొచ్చి కాంచె నచటన్‌ దారుణ్యలక్ష్మీ (లతా 
రామంబున్‌ నళి ) నాక్షి ప్రేక్షణసుధారాశిన్‌ రసావల్లభా! 156 


తారలలోని చంద్రకళ, తమ్ములలోని మరాళి, మల్లికా 
వారములోని గంధఫలి, వట్రువముత్తెపుంబేరులోని వి 
స్ఫారమణీ శ (లాకయన వారల) లోపల నున్న కన్నియన్‌ 

గోరి నుతించె భూసురుండు గొబ్బునంజిత్తము తత్తజింపంగన్‌. 157 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర ౦ 


సానికుమారిక యగు న 

మ్మానినియబియమాని నిశితమన్మథశరముల్‌ 

మైనాట నాటం జూచె మ 

హానందరసాబ్టి నోలలాడుచు నతండున్‌. 158 


చీంకటిగొనంబోలు చికురవల్లరులలోం 
గనుపట్టుచిమ్మచీంకటులు వాదవ 
జడనుగాంబోలు నుజ్వలచారువదనేందు 
మండలామృతపూరమగ్న మగుచు 
ఇజఖుకునంబడంబోలు మెజుగారు పాలిండ్ల 
దోయిసందు కరంబు దూరంబాథి 
అడుగుంజేరంగంబోలు నత్యంతగంభీర 
నాభీసరస్సీమ నాడంజొచ్చి 


ఉరునితంబంబు వలగొన నరుగంబోలు 

(మొక్కి జారంగంబోలు నూరువులవెంటం 

దిరుగంగా నేరదయ్యె భూసురకుమారు 

చూడి యెలనాంగ చెలువంబు చూచినపుడు. 159 


మత్తకోకిలము. అంతనింతయు నింపుసొంపున నంతకాహితుంగొల్చిమేల్‌ 


సంతసంబునంగూడి తోడివిశాలనేత్రలు దాను ది 
గ్ధంతి యానము మించుయానము గల్లి యింటికి నేంగ వి 
భ్రాంతి నెంతయుంబట్టి ధీనిధిపట్టి యిట్లను భూవరా! 160 


ఎవ్వతెయొక్కొ యీ జలరుహేక్షణ? దీనికి నామమెద్దియో? 
యెొవ్వని పుణ్య(వైభవమొ) యివ్వనితామణింగూడంగల్టుటన్‌? 
బువ్విలుకానిబారింబడి పోవండి? వారిజగర్భుండైనం బై 
నివ్విధుబింబవక్రహసితేందురుచుల్‌ గరువంబు చూపినన్‌. 161 


06 


ఉద్భటారాధ్యచరిత్ర 


స్మరశరవిభ్రమంబు నవచంద్రకళావిభవంబుంబుప్పు వ 

ల్లరిం గల తేట బంగరుసలాకవిశేషము క్రామ్మెజుంగు వి 
స్ఫురణము నీ మృగాక్షి యయి పొల్చెసలారెడుంగాకయున్న నీ 
కరణి మదేభ గామినులంగంటిమె? యొచ్చటనైన వింటిమే? 162 


అనుచున్‌ మోహవశాంబుధి 

మునుంగుచు మరుందేయుబాణములందూలుచు నొ 

చ్చిన విప్రంజూచి తత్సఖుం 

డనియెన్‌ బరభావవేదియనువాండంతన్‌. 163 


సానిది గాన యీ(వికచసారసలో)చన పొంద దుర్లభం 

బైనదిగా దిదెంతపని యన్నియుంజక్కనసేయువాండ లోం 
బూనుము ధైర్యమిట్టియెడంబ్రొద్దింక నేంటికింబోయె నింటికిన్‌ 
బో నయమేది వట్టివెతంబొం(దంగ నేటికి విప్రునందనా! _ 164 


అని పరభావవేది వసుధామరనందను నొక్కరీతిచే 

మనము మగిద్చి చంద్రధరుమందిరమున్‌ వెడలించి యింటికిన్‌ 
జను మని యూఅడం బలికి చయ్యనందాను యథేచ్చ నేంగునం 
త నవనిదేవుండు( జలము దాని 'హెరంగుమ )దిం దలంపుచున్‌. 165 


ఉచితకృత్యంబులన్నియు నుజ్జగించి 

మృదులశీతలశయ్యపై మేను వైచి 

ప్రబలమన్మథవిశిఖాగ్ని భర్శృ్య మాన 

మానసుందయి పలుకు నిమ్మాడ్మి నధిప! 166 


పాటలగం(ధి నీ కులుకుపాట నదేటికి వింటి? విన్నన 

ప్పాట మదీయధైర్యగుణపాటన మేల ఘటించె? నింక ని 
ప్పాటంప్రసూనబాణశిఖింబ్రాణము నిల్చగ నెట్లు నేర్తు? హృ 
త్చాటవ మేది? తూలుటయ పాటిలుంగాక యనేకభంగులన్‌. 167 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 0/ 


(జలజలోచన యీనాండు) చంద్ర(నిశిత) 
బహుకరాఘాతములచేత బ్రదుకు గలిగె 

నేని యర్ధంబు లీరాని విచ్చియైనం, 

బొందు గొనుకొందు నెట్లరవిందనయన? 168 


గుడివెళ్లకుండంగం గుదియించి కొనకొంగు 
పట్టి ('క్రమ్మజ (ముద్దు వెట్టనైతి) 
(ఎదిరి నిలువ) రించి యిచ్చకం బొనరించి 
యించుక మాట లాడించనైతి 
చెలికత్తియల నైనంబిలిచి మీ యెలనాంగ 
తెఅంగెట్టిదో యని తెలియనైతి 
మందయానముతోడ మజలి యింటికింబోవ 
దిగ(దిగ వెంబడింద) గులనైతి 
అకట! యప్పుడు వాతప్పి హస్తగత ని 
ధాన మూరక పోనాడి మానసమున 
వగచుచుండినంగార్యంబు వచ్చునేల? 
యసమశరుతూపులకు సగమైతింగాక! 169 


మతింబరభావవేది కడుమచ్చికవాండని నమ్మి మోసపో 

యితి నతండాప్తందేని నను నేటికి నేంటికి నింటి కెంగు మీ 
వెతవెత మానుమంచు నను వీడ్కొని తాం దననయంత నేంగెం బె 
ల్లితరులబుద్ధిలోనంజరియించు విమూఢున కేటిసౌఖ్యముల్‌? 170 


తెచ్చిన విత్తము వృథగాం 

బుచ్చక యమ్మచ్చెకంటి పొందింకం గందున్‌ 

వెచ్చపడ వారవనితలు 

వచ్చుటయే యరుదె యొట్టివానికి నైనన్‌. 171 


౦0 


రబ్‌ 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 


అంచితలీల నాయ్యంగళలంటి మనం బలరించి నేర్చుతోం 
బంచశరాహవంబునకుం బైకొనంజేయుడుంజొక్సి కించి దా 
కుంచితనేత్రకోణయయి గుబ్బచనుంగవ నా యురంబుం బొం 
దించి సుఖించు నొక్కొ? సుదతీతిలకం బొకనాండు వేడుకన్‌. 172 


ఏనొక వేళ గాఢరతి నేడ్తెజ లోపల డస్సి దూలినన్‌ 
మానితచూతపల్లవ సమానగుణాధరసంభవామృతం 

బానంగ నిచ్చుచుం గలయ నప్పదియున్‌ మది నూలుకొల్పు న 
మ్మానవతీలలామం దగుమచ్చిక నెన్నండు గారవించెదన్‌. _ 173 


కొత్తనీలపురంగు గొదవచేసి చెలంగు 
కమనీయకుటిలాలకములతోడ 
సంపూర్ణశశితేటచాయంజాయనుమాట 
మొలపించునిద్దంపు మోముతోడ 
హేమకుంభవిభూతియెమ్మె డించినరీతి 
తోడికె నవచన్నుదోయితోడ 
చిగురుటాకులమేలు చిన్నవుచ్చంగంజాలు 
మోహనంబగు చిన్నిమోవితోడ 


పులినతలవిభ్రమముపూన్న్మి గెలుచునున్న్మి 

డాలు దళుకొత్తుజఘనమండలముతోడ 

వలనుమిగిలిన భాగ్యదేవతయపోలె 

మెలంగు కలకంఠి నెన్నండు గలుతు నొక్కా? కే/త్త 


వకుళపున్నాగచంపక పాటలావనీ 
రుహవాటికలంగల విహరణంబు 
కలహంసకులపక్ష చలితవీచీఘటా 
కుల సరోవరముల జలకమాట 


రబ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర ౦౦ 


అమృతనిష్యందమోహనచంద్రికా ధౌత 
మానితహర్య్యంబులోని యునికి 

కమలరాగోపలఘటితనూతన కేలి 
వైలకూటములపై వ్రాలుకడంక 


విరులు సొమ్ములు పూంత లంబరము లమిత 

భక్ష్య్రభోజ్యాదు లొనరిన పనులనెల్ల 

నింపు సమకొల్పు తనవల్పునిందువదనం 

గలసి వర్తింపలేకున్న నిలువు సున్న. 1/75 


అను సమయంబునందుం గమలాప్తండు లోచనగోచరాత్ముండై 
వననిధినాథుదిక్కునకు వ్రాలె సమస్త దిశాంతరంబులన్‌ 
గనకము పూసినట్టిక్రియం గానంగవచ్చిం దదంశురక్తిమన్‌ 
వనరుహలక్ష్మి కైరవవనంబు(లకుం జనె) తోడుతోడుతన్‌. 176 
ఈషద్వికుంచితాశేషపత్రసరోజ 

జఠరనిష్యందపుష్పంధయంబు 
నీడద్రుమోన్ముఖనిర్భరజవఖగ 

స్పష్టకోలాహలాళ్లిష్టదిశము 
భావితారాగణప్రతిమల్లమల్లికా 

(మోద మోదితమాన ) వాదికంబు 
చక్రవాకస్వాంతసాంద్రశోకానల 

సంవర్ధన క్రియాసామిధేని 
కాంతివిస్మేరముఖసరణైరవంబు 
నీలిమావృతసకలావనీతలంబు 
ప్రకటసంధ్యాసమాధిమద్పాహ్మణంబుం 
జాలంజూపట్టె పశ్చిమ(సంధ్యయపుడు.) గే 7 


100 


బ్‌ 


రబ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 


కాలకాముకుందు దిక్కాంతల పైంజల్లు 
వలుదకప్పురపుం బల్ములొ యనంగం 
జరమసంధ్యానాట్యచలదీశపటుజటా 
గలితగంగాఫేనకణము లనంగ 
నాకాశమందడలంబను మధూకంబునం 
బుట్టిన నవకంపుంబూవు లనంగ 
(రాజు రాకను నిశా రుమణి కఠిగింప 
వచ్చు పెంచిన వారువంబు లనంగ 


భావినక్ష్మతవల్లభప్రకటబహుళ 

భరితసత్సీర్తి చంద్రికాంకురము లనంగం 

బరగి జగదేకకళ్యాణపదవిలాస 

కరములై యొప్పెందారకోత్మరము లపుడు. 178 


( కెరలు కాముక కాముకీ చిత్తముల ) యందుం 
జిగురుంగైదువుజోదు (చేసరంబడియె 
మూంకలుగట్టి యిమ్ముల మృగంబులు లేంత 
పచ్చికపట్టులం బవ్వడించె 
వసుధమీందికి మిన్నువాలెనో యనం జెన్ను 
దళుకొత్తం జీంకటి దట్టమయ్యె 
దశదిశాంత ( ముల మొత్తము దైన్యభావంబు ) 
హరి హేతిహూతులయందు విడిసె 


జారులకు మోదసంపత్తి చాలకొదవె 
జోరసంచారమునకెల్లంజోటుగలిగెం 
జరమపాథోనిధాననిశ్చలతరంగ 

సంగమంబున కినమూర్తి జాబుటయును. 179 


ఉద్భటారాధ్యచరిత్ర 101 


కలువలుపొందు తామరలగాము నిశాసతిజీవగజ్ఞ తా 
రలగమికాండు వెన్నెలకరాటము చీంకటివిచ్చు మొగ్గ చ 
ల్వలగని చక్రవాకులతలంకు వియోగులపాలిజాలి వే 
ల్పులకజవెల్లందీర్చుటకు(బువ్వము)చంద్రుండు దోంచెందూర్చునన్‌. 180 


ప్రమదముతోడ నస్తమితభానునివేషముందాల్చి రాగవి 

భ్రమ మొనగూడంజంద్రుండు కరంబుల నంటినం జల్వం దాంకియో 
కమలిని మోమువంచె నది గన్గా(ని పక్కునందాను) నవ్వె లోం 
గుముదిని దాన సిగ్గుపడి గొబ్బున వెల్వెలనయ్యె నాతండున్‌. 181 


ఉదయరాగవిభూతి పయోజసూతిం 

బిదప నొదవినవెన్నెల మదనదహను 

మేనందలుకొత్తుకప్పున దానవారిం 

బోలి చూపట్టె నంత నంభోజవైరి. 182 


హరిహరిదంబుజాక్షి నిటలాంచితచందనబిందువో యనన్‌ 
గరము దలిర్చెంజందురుండు కప్పును జూడంగనొప్పెం దత్సర 
త్పరిమళ లాభలోభపరిపాకవశంవద చిత్తవృత్తియై 
తిరముగ(వ్రాలి యున్నయెలదేంటియపోలె జగంబు మెచ్చంగన్‌. 183 


వలపులరాచవారికిని వశ్యుండు చల్లనిమేనివాండు క 
ల్వలచెలికాండునైన యుడువల్లభజారుండు (డ్రేమ యామినీ 
కులట ముసుంగుగాంగ నొనగూర్చిన నల్లనిచీర మేనికిన్‌ 
దొలంగంగం దీసెనాం బరగి తూలెం దమంబు దిగంతరంబులన్‌. 184 


ప్రచురధ్వ్యాంతమదేభపాకలము చక్రస్వాంతశోకాగ్నిధా 
య్య చకోరీకులజీవనాషధము తారానందకందంబు ప 
ద్మృచరశ్రీభరపశ్యతోహరము కందర్ప ( త్రిలోకీజిగీ ) 
ష చరప్రక్రియ పర్వ వెన్నెల నిశాచంద్రాననాహాసమై. 185 


102 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 


సకలదిక్కాంత లొమ్మిక వసంతము చల్లు 
కొనం గ్రమ్ము చందనక్షోదమనంగ 
నాకాశసిద్ధుదేహంబునం బూసిన 
నూతనస్నిగ్ధ విభూతియనంగ 
రాజు నిశారాజ్యరతి మంగళాఖిషే 
కంబునం దొరుగు గంగాంబువనంగ 
కాలధీవరుం డంధకారమీనంబుల 
సం[గ్రహింపంగ వైచు జాలమనంగ 


కడంక రేచామ మైనిండం గప్పుకొన్న 

జిలుంగుబాళంపు వలివంపుంజేలయనంగం 

దగి చకోరంబులకు నామెతలు ఘటించి 

వెలంది వెన్నెల గలయంగ దొలుకరించె. 186 


ఇట్లు సకలలోచనానందకరుండగు, నిశాకరుండు మృగమద 
మకరపత్రాభిరామంబగు సుత్రామదిశాకుకేశయగంధికపోల 
ఫలకంబునుం ( బోలె నీలరేఖాకలితాంతరాలుండై నభో మండలంబు 
నలంకరించి కలువలకుం జలువయుం, గైరవంబులకు 
విహారంబును, జకోరంబులకు వికారంబును, నిందుకాంతంబులకు 
నిష్యందంబును, రిక్కలకుం జక్కందనంబును, దిక్కులకుంజల్ల 
దనంబును బంకజంబులకు శంకయుంబాంధథులకు నంధకారంబును, 
దమంబునకు [భ్రమంబును, బాటచ్చరులకు వెచ్చయుం, 
జక్రవాకంబులకు విక్ర్రియయు నెలకొల్పి యనన్యదుర్లభంబగు 
విభా(విభవంబున వెలసి) యుందె నప్పు డవ్విప్రుండు 
విప్రయోగవ్యథాదూయమానమానసుండై వేండివెన్నెలం బొక్కి 
యుక్కెడలి యొక్క రమణీయస్థలంబునంగనకలతం దలంచి 
యంతర్గతంబునం బజింతింపం దొడం(౧.) 187 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 103 


(ఓ యెలనాంగ!) నాకు నిలుపోపని తాపము నూలుకొల్పి ళ్జీ 
వేయెడ నున్న దానవు? మదేతదవస్థ హరించి చక్కంగాం 
జేయుట నీదుపాలనె వసించుట యించు కెజుంగవైతి వ 
య్యో! యిగురాకుంబోండులు దయోదయ (మింతయు లేనివారలే? 188 


ఈ పికరాజబి, యీ శుకము, లీ శశికాంతులు, నీ సుధాప్పథు 
శ్రీపరిపక్వచంద్రికల చెల్వ్పము, లీ యలిపోతర్సుంకృతుల్‌ 
కోపవదంగజాతశరఘోరనిపాతముంగూడి నాకు హృ 
త్రాపముంజీయుచుండె నింకందాళంగంజాలను గావు మీయెడన్‌. 189 


జలరుహగంధి! నీ వదనసన్నిధి పెన్నిధి, నీ మనోహరా 
త్యలసకటాక్షవీక్షణవిహారము, హారము, నీ సుధామిళ 
త్యలమృదువాక్యవైఖరులగర్వము పర్వము, నీకపోలని 
స్తులకళచెల్మి కల్మియయితోంచెడు నా కింక నెన్నిరీతులన్‌? 190 


మదిరాక్షి! నీ ముద్దుమాట లాలించిన 
పారంబట్టనె పికస్ఫారరమణి 
యెలనాంగ! నీ ముఖంబింత చూచినమాత్ర 
వెలవెల చేయనే విధువిభూతి 
హరిమధ్య! నీ వదనానిలంబులు గ్రోలి 
కలంచి తూలించనే కమ్మగాడ్పు 
కొమ్మ! నీ కమ్మని కెమ్మోవింజుంబించి 
చిదిమివైవనె మావిచిగురుటాకు 


మత్తగజయాన! నీ మేను హత్తియుండి 

పెలుచ నాకులపజుపనే యలరుందీవ 

నీ యుపేక్షణ నా కింత నిబిడతాప 

మానవలసె వివేకంబు మానవలసె. 191 


104 


ఉద్భటారాధ్యచరిత్ర 


అనుచు నసమాశుగాశుగాహతులంజేసి 

చిత్తమెరియంగ వెన్నాలవిచ్చు సెగలం 

(గ్రాంగువిప్రున కజకల్పకల్ప మగుచుం 

గడచె నా జేయి యంతటంబొడిచె నినుండు. 192 


దినముఖోచిత కృత్యముల్‌ దీర్చి యంత 

వచ్చి పరభావవేది భావజశరాగ్ని 

నవశుండై యున్నసఖుంజూచి యాత్మ నులికి 

యతని మెల్లనందెలిపి యూరార్చి పలికి. 1909 


వాలికలగు తెలిగన్నుల 

బాలికకై యింత వంత బడలంగ నేలా? 

తూలి కడువైభవంబుల 

కేలిక వింకంగమ్ము నిన్ను నింతిని గూర్తున్‌. 194 


పలుకంబారకుమీ సుధాంశురుచికిన్‌ భ్రాంతంబు గానీకు మీ 
తలంపు నృందసమీరణంబునకుంవంత న్మూలకుం బోకు మీ 
యలరుందావికి నింక నో ధరణిదేవాపత్య! నా సత్య మా 
కలకంఠిన్‌ నినుంగూర్తు నేర్తు మరలం గాలింతుం గామోధ్ధతిన్‌. 195 


అన విని బాష్పధారలు నిజాననచంద్రునియందు మంచు రూ 
పునంబొడగట్ట భూమిసురపుత్తకుండుస్సురుమంచు వెచ్చనూ 

ర్చి నిజసఖున్‌ మనోభిమతసిద్ధికరున్‌ ఘనసారశీతలున్‌ 

గని కడు దీనుండై పలికె గద్దదికావిలకంఠనాళుండై. 196 


కామునిబారింద్రోచి ననుం గామినింగూర్చక వోయి తక్కటా! 
యేమనువాండ నిన్ను సఖ! యె మనువాండనె? విప్రయోగ దుః 
ఖామితతీవ్రవేదనల నందు మదేతదవస్థ యొక్కరుం 
దేమియెజుంగు? విశ్వపతి యీశ్వరుం డాత్మవిదుండు దక్కంగన్‌. 197 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 105 


కర్ణసూచిక యయ్యెంగలకంఠ వరకుహూ 
కార మహోదారకలకలంబు 
సంతాపకరమయ్యెంజంద్రాననా కరా 
బ్బాలోల తాలవృంతానిలంబు 
గ్రీష్మోద్దమంబయ్యెంగృతగర్వ యామినీ 
రమణసుధాపూర్ణవి(మల కాంతి) 
విభ్రాంతిపదమయ్యె వికసితప్రసవాస 
వామోదవారివిహారకలన 


వమిసేయుదు? నాకింక నిందువదన 

వదనపద్మావలోకన వ్యాప్తి లేమి 

వామలోచనంగూర్చి నావంకంజేర్చి 

యి(ట్టివెత మాన్సి ప్రీతిం జేపట్టు సఖుడ! 198 


అనవుడు నట్లకాక మన కన్నిటికిన్‌ శివుండున్నవాండు నీ 

పని ఫలియించు నింతవెతంబట్టకు భూసుర! యంచు మిత్రు వీ 
ద్శొని పరభావవేది యనుకూలములౌ శుభ(సూచకంబులన్‌) 
గని మది నుబ్బుచుం జనియె గ్రక్క్మునందత్సురివేశ్యవాటికిన్‌. 199 


ఇట్లు ముందట. 200 


శతమన్యు ప్రదరాననోపమ విరాజత్తోరణం బంగనా 
కృతగాంధర్వవిశేషగుంభితము లక్ష్మీపుండరీకాక్ష ప 
(ర్వతజాశంకరవాజ్మ) రాళరథరూపవ్యాప్తచిత్రంబు పో 
షితపారావతముఖ్య కేళిఖగమున్‌ జేటీసమాకీర్ణమున్‌. 201 


విలసనవద్విటీవిటము విస్ఫుటమంగళ సంగతంబు ని 
ర్మలశశికాంతకుద్యము చ(మతృతిమత్కతిధూర్తచేటికా) 
తిలకము నైన వారసుదతీగృహ మొక్కండు గాంచె నాత్మలో 
పలం గడు విస్మయంబు గనుపట్ట మదాలసు చుట్టమయ్యెడన్‌. 202 


106 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 


ఆ మందిరంబు కనక ల 

తామందిర మగుట నిలిచి తద్దయు 

(ందద్దేహాముఖమం) దున కభిముఖుం 

దై మెల్లన నదవం దొడంగె నతండింపలరన్‌. 203 


ఏమి సేయుచునున్న వా రింటివారు 

వచ్చితిమి మేము చుట్టాల మిచ్చటికిని 
ననుచుందరహసితాననుండగుచుం జొచ్చి 

నంత నాతండు తద్దృహాభ్యంతరంబు. 204 


పగలు రాతిరి సేయంబరగంగ రాతిరి 
పగలుసేయంగ గాడ్పుం దగిలిపట్ట 
నిప్పుక లొడింగట్ట నెటిసందుగలిగిన 
సావడి కొట్టంబు చంకంబిట్ట 
మున్నీరు దెగనీంద మన్ను మిన్నునుగూర్చ 
(మంచును గొలువ ధూమంబు) దివియం 
గన్నుండంగా లోని గనుపాప వెడలింప 
బిట్టు శేషాహి వాకట్టుగట్ట 
జాతందైలంబు పుట్టింపంజేతిలోన 
సకలజగములు నొక్కట సవదరింపం 
జాలి యే ప్రొద్దు విటులకు జాలి యొసంగు 
కనకలతమాత మాయాప్రకారభూత. 205 


పరగంగ నెల్లవారు విటభల్లిక యంచుం దలంప వీటిలోం 
జిరముగ నెన్నికంగనిన చేడియ లంజియతల్లి యిట్లు మం 
దిరమునుగూర్చి వచ్చిన సుధీమణినందనమిత్రు గారవం 
బరుదుగ నాసనాదుల ముదన్వితుంగా నొనరించె వెండియున్‌. 206 


ఉద్భటారాధ్యచరిత్ర 107 


పాటలగంధులుందగం బరి 

పాటిం బాటీరచర్చపై నెజి నలందన్‌ 

జేటిక (తనచే నొసంగిన 

వీటిక) గొని యిచ్చి యతని వినుమని పల్మెన్‌. 207 


మన్నన నామజందలగు మంజులవాణికింజుట్టమైన చి 
ట్టన్నమభట్టునందనుండ వల్గుండ వారయ వావి నాకు సీ 
వెన్నండు మా గృహంబునకు నేటికి రావిదె నీకు వింతయే? 
పిన్నవు గాన కూరుముల పెంపుందలంపవుగాక భూసురా! 208 


వానకునో వజపునకో 

పూనిక నీ రాక వింతపొడమెన్‌ నాపై 

నూనెనె యిన్నాళకు నీ 

మానసమునంగొంతకూర్మి మంచిద యయ్యెన్‌. 209 


తరతర మెన్నియైన మరందండ్లకు సొమ్ములు పెట్టనోడి లో 
భరతినా యిందు రావు హరుపంపున గ్రాసము గల్టియుండు నె 
వ్వరిమది వేసరింపము భవజ్జనయిత్రికి నేల భీతి? లోం 
బొరయంగ బెద్దవారిక్రియం బొందొనరింపుము నీవు మాపయిన్‌. 210 


ఓడగట్టినదూలమై యుందవలయు 

మీకు మాకును నెనరైన మిత్రభావ 

మింటికిన్‌ వచ్చుచుం బోవుచుంట మేలు 

నీకు మే మెంతవారము నీతి దెలుప. 211 


చేయం జేయంగం బొందగు 

పాయం బాయంగ నెడలు బాంధవమెందున్‌ 

మీ యన్నగారికైవడి 

మా యందులం బొందు నిలుపుమా విప్రవరా! 212 


108 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 


నా విని మానసమున మో 

దావేశము నివ్వటిల్ల ధ(రామర)మిత్రుం 

డా వెలందితోడ నిట్లను 

ప్రావీణ్యవిలాస సరసఫణితులు చెలంగన్‌. 213 


ఇంటికి వచ్చినంజుట్టము 

లింటికి రాకున్నంబరులె? యొనసిన యెదలో 

నంటిన మచ్చిక గల్లినం 

గంటం గనుంగొంటకేమి? (కమలద)ళాక్షీ! 214 


అది యటులుందనిమ్ము కమలానన! నీ ప్రియపుత్రి జవ్వనం 
బొదవి విలాససంపదల నుజ్వులయై విలసిల్లురేఖ చూ 

చెదనని వచ్చితిన్‌ బిదపంజెప్పెద నొక్క్మరహస్య మన్నియున్‌ 
(కొదువ కొణంతులేక సమకూరెడు నీ మదింబర్వియుండినన్‌. 215 


శాతోదరి! నీ కూంతుం 

జూతము రప్పింపుమనుండు సుదతియుంబుత్రిన్‌ 

దోతెచ్చి యంకపీఠికం 

జేతోమోదమున నిల్పి చెన్న(లరారన్‌). 216 


(కలిక్రిబంగరుబొమ్మ కందర్చుబాణంబు 
మొలక మెజుంగు వెన్నెలలనిగ్గు 
పగడంపుందీగె సంపంగిక్రొన్నన చిన్ని 
హరిజణాంకురేఖ కప్పురముసిరము 
జాతిరత్నశలాక సాకారమధులక్ష్మి 
(రతనాలజిగితేట) అతను రాణి 
పెంచినచిల్మ జీవాంచితాలేఖ్యంబు 
కస్తూరినిగరంబు కళలకరువు 


ఉద్భటారాధ్యచరిత్ర 109 


ననంగంగమనీయమహితమోహనవిలాస 

భాసమానాంగియగు కూంతుం బట్టిచూపి 

పలుకు బలుతియ్య మింపులు గులుకునట్లు 

(వేడ్మ ముదివేశ్య) పరభావవేదితోడ. 217 


నీకు నాతోడు సుమ్మవనీసురేంద్ర! 

మెచ్చు మింగందలంచిన మృడునియాన 

నిజము చెప్పుము మత్సుత్రి నీలవేణి 

సవతు పూంబోండి గలదె యిజ్ఞగమునందు. 218 


చక్కనివానింగా వయసుచాలినవానినిగా ప్రదాతగా 
తక్కనివానింగా విటులధర్మ మెణింగినవానింగా సిరిం 
బెక్కువవానింగా సొబగుంబేరును బెంపును గల్గువానింగా 
నొక్కనింజూడుమీ యరసి యుగ్మలి కన్నెజికంబు విద్వంగన్‌. 219 


ఎది(గి పసితనంబు ప్రిదిలిన నా) మైన 

తగవు గాదు నిల్చందలిరుంబోండ్ల 

నట్లుగాన దీని కనుకూలుండగు నొక్క 

విటశిఖావతంసు వెదకు మీవు. 220 


నేపాళేంద్రుండు మాళవేశ్వరుందవంతిస్వామియున్‌ మున్నుగా 
భూపాలోత్తము (తెందజేని ధన మింపుం బెం)పు దీపింపం దా 
రీ పద్మాననకిచ్చి పొందు గొనుకో నేమేమొ యంచున్న వా 

రా పృథ్వీపతులిచ్చు నీవిదెస నా కాకాంక్ష లేదింతయున్‌. _ 221 


మనసును మర్మంబు నెజిం 

గిన వానికిం దగినవానికిని బొందుగ నీ 

వనజాననం జేసెద నే 

నని నా యున్నతి తలంతు నవనీదేవా! 222 


110 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 


అనవుడు నిది యతని చెలికానిమనోరథంబునకు ఫలకాలంబని 
యమ్మహీదేవుం డా వేశ్యమాతకు నిట్లనియె. 223 


మంచిపని సేసితివి నీవు మహిపసుతుల 

తోడిజడ్దకుంజొఅక యో తోయజాక్షి! 

మనము సంసారులము గాన మనకుందగిన 

వారితోడను బొందు భావ్యంబు చేయ. 224 


ఒకండున్నాండు మదీయ బాంధవుండు గణ్యుం డెల్లచోంబల్లవుల్‌ 
సకలానంగకళారహస్యవిదుం డీ జాణండ యంచున్‌ దనున్‌ 
బ్రకటింపన్‌ భవదాత్మజాతకుందగున్‌ భామా! యతం డీను బు 
చ్చుకొ సామర్ధ్యము గల్లుం బేరు సమకూర్చున్‌ నీకు నైశ్వర్యముల్‌. 225 


అనవుడు నింతి యిట్లనియె నట్టిదయేని ధరానిలింప! నీ 
వనిన రసజ్ఞుతో సరసిజాననంగూర్చుము మాకు వచ్చు వ 
రృనములనెల్ల నిచ్చి యుచితజ్ఞత నావుడు నియ్యకోలుమైం 
జనియె నతండు నెమ్మనము సంతసమొంద వయస్యుపాలికిన్‌. 226 


చని తనపోయినయంతయు 

వినిపింపం బ్రమోదవార్ధివీచులలోనన్‌ 

మునింగి మదాలసుం డాలిం 

గనమున సఖు గారవించి కడు నగ్గించెన్‌. ఐ22//7 


పొసంగ నీ గతి మదాలసుచేతంగూర్మి సం 
భావితుండయి పరభావవేది 
తదనుమతంబునం దపనీయరత్న వ 
'స్త్రము లాదిగాంబదార్థము లసంఖ్య 


ఉద్భటారాధ్యచరిత్ర 111 


ములు సానిజననికిం దలంపుకోరికకంటె 
నినుమడిగా నిచ్చి కనకరత్న 

సంబంధమునుబోలె సరసులు గొనియాడ 
ఘటియించెం జెలికానిం గనకలతను 


గుసుమవల్లరి నలదేంటిం గూర్చుమలయ 

పవనుకైవడి నంత నా బ్రాహ్మణుండు 
మన్మథాద్వైతసుఖవార్ధిమజ్జనమునం 

దోంగి పరితాపమంతయుం దొలంగంజేసె. 228 


ఉడుగని కామతంత్రముల నూని మనోబ్దము పల్లవింపంగాం 
గడంగి వశావశేభపతి కైవడి మత్త మరాళికాతతిం 

బుడికెడు రాజహంసపతిపోల్మి మదాలసుందమృగాక్షితో 
నాడంబడియుండె సంతతము నొందు తెజంగుల నుజ్జగింపుచున్‌. 229 


మాడలన్నను మాడలు మణివిభూష 

ణంబులన్నను మణిభూషణంబు అెలమి 

వలయువస్తువులెల్లం గైవసముసేయు 

సానితల్లికి నవ్విప్రసూనుండిట్లు. 2౩0 


భజనచెడి దాని పొత్తున 

భుజియించెను మధువుంద్రావెంబొల యంటె వెసన్‌ 
ద్యజియించెందగిన నడవడి 

కుజనుండై ధరణిసురుండు కుత్సితబుద్ధిన్‌. 231 


పాటలభంగశోభిమధుపానవశుందడయి చొక్కి మిక్కిలిం 
బాటవమేది భూసురుండు పాటలగంధికింజిక్కి శాటికల్‌ 
హాటకముల్‌ మణుల్‌ గల పదార్థములన్నియు నప్పగించె వే 
(యేటికి మోహవార్ది వశమే) తరియింపంగ నెట్టివారికిన్‌? _ 232 


112 


బ్‌ 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 


పతితునిపొందు పాపము చుట్టునని రోసి 
ప్రాణబంధువులెల్లం బాసిచనిరి 
యొట్టివిదధ్యలయందుం బట్టిచూడంగ లేమి 
యడుగునే దొరయును బుడుకండర్థ 
మింతి(బందుగులెల్ల నితందపాత్రుండంచుల 
గైకొన రైరొక్క గవ్వకైన 
సత్యంబుచాలని చపలుండు వీండంచు 
వెచ్చంబు వెట్టంగ వెజచెబచ్చు 


వలపు గలిగియు జనయిత్రివలన వెజచి 

కనకలత దక్కి మాజుమొగంబు వెట్టె 

నీ తెజింగునం జెడెంగాని (యింతపుణ్య 

కర్మసం)స్మార మతనికిం గలుగదయ్యె. 2౨8౩ 


మును ముచ్చిలించి తెచ్చిన యర్థమంతయు 
నప్రస్తుతము వెచ్చమైనకతన 
మనము నిల్చ్పకపోయి మగువ పొత్తునందిన్నం 
గని తన్ను జనులు గైకొననికతన 
(తనకష్టసుఖములంగను, చుట్ట మెవ్వండు 
మానుగ నెచ్చోట లేనికతన 
నున్నతభోగంబు లన్నాళ్లుం గల్లి బి 
ట్లొాకసారె నవియెల్ల నుడుగుకతన 


ప్రాణపదమైన యెలనాంగం బాయుకతన 

తొంటితేజంబు నుజవేది (దుఃఖీి యగుచుల 

బురములోపల వసియింప వెరవుమాలి 

యరిగె నెందైన నా బ్రాహ్మణాథముండు. 23౩డ్త 


ఉద్భటారాధ్యచరిత్ర 113 


ఈ చందంబునంజని యా 

నీచాత్మకుండొక్కచోట నిలిచి మనములోం 

జూచును విత్తార్జన మె 

ట్రైచేయుటొ? యేమిభంగి నగునో? యనుచున్‌. 235 


వసమరి విత్తహీనుండగువాండును బ్రాణములేనివాండు ధా 

త్రి సములుగాంగ నెన్నుదురు ధీనిధు లట్లగు గాన నాకు వె 
కృసముగ విత్త మె కరణింగల్లెడింబ్రాణమువోలె దాననా 
వసముగంజేయనొక్కొ ప్రియభామిని రూపమనోజకామినిన్‌. 236 


కనకమార్దింతు నెన్నిమార్దములనైనం 

గనకమార్దించుకొని కొందుంగనకలతను 

గనకలతంగూడ నీ మాజు గలిగెనేని 

వేయు నేటికి త్రిజగతీవిభుండంగానె. 237 


ఆ వింధ్యాచలపార్చ్వపట్టణము లత్యంతంబు నానా ధన 
శ్రీవాసంబుల నాంగ విందుము జనత్రేణుల్‌ ప్రశంసింప నే 

నే వేగం జని తద్ధరాస్థలము పృథ్వీపాలకాగారముల్‌ 
ప్రావీణ్యంబునంగన్నపెట్టి సకలార్థవ్రాతముల్‌ దెచ్చెదన్‌. _ 288 


కడియును గత్తియు నాచే 

వడి యుండినయేని పద్మభవు నిల్లైనన్‌ 

వడింజొచ్చి కన్నమున వెస 

వెదలింపనె? మినుకకుండ వేదండంబున్‌. 23౩9 


అని కృతనిశ్చయుండగుచున్‌ 

జనియెన్‌ గహనంబు త్రోవ సాహసవృత్తిన్‌ 

మనమునం గొంకక దక్షిణ 

మునకై ధనకాంక్ష దన్ను మునుకొని తివియన్‌. బి40 


114 


ఉద్భటారాధ్యచరిత్ర 


నెనరగు నింతితోంబెరసి నీడ మెజుంగున నున్నవాండు గా 

వున నడవంగలేక తనువుంగల చెయ్వులు దూలంజిక్కె విం 
ధ్యనగ సమీప కాననమునందుంబథిత్రమ మోర్పు డింపం ద 
త్మనకలతావిటుండు వెడగాడ్పు రవిప్రభంగూడి వీవంగన్‌. 241 


వడదాంకి దప్పిగొని యా 

చెడుపాజుండు పెదవులెండం జెదరి పదంబుల్‌ 

వదవదడ వదంకంగ వింధ్యపు 

నడు తెరువునంబడియె నొక్కనగపతినీదన్‌. బ4డ2 


ఆ వేళం ధరణీసురుం డొకండు విద్యాపాలుం డన్వాండు వి 
ద్యావాణీవిభుం డొక్కభూమిపతిచేతన్‌ నిష్క్మముల్‌ రత్నముల్‌ 
దేవగ్రాహ్యములైన వస్త్రములు తృప్తిన్‌ దానరూపంబుగా 

లేవం గైకొనివచ్చెం బాలుం దన పట్టింగూడి యా త్రోవకున్‌. 248 


దైవయత్నంబుచే ధరాదేవుండతండుం 

దానుందనయుండు వడదాంకి తాపమొంది 

యమ్మదాలసు వసియించునట్టి చెట్టు 

నీడ కేతెంచె నొక్కింత నిలుచుకొఅకు. 2డ్తడ 


ఆ చెట్టునీడ నప్పుడు 

చూచె మహీదేవవరుండు క్షోణీశయనున్‌ 

వాచావిహీనముఖు గళ 

గోచ(రజీవున్‌ విబో) ధకుంఠితు నతనిన్‌. 245 


చూచి వీం డెవ్వండొక్కా? అగమంబగు నీమార్గంబున కేమినెపంబున 
వచ్చిన వాండొ? వీని కేమియైనదొక్కొా? తెలియుదుముగాక యని 
చేరంజని యరసి యతని వడ (దాంకినవాని) గా వివేకంబున 
నిశ్చయించి కృపాళుండై విద్యాపాలుండు. 246 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 115 


తన కరదీప్తిలోని హిమధామసుధావిమలంబులైన తి 

య్యనిసలిలంబు లొయ్యనంబ్రియంబునంబాణిసరోరుహంబునన్‌ 
(గొని చిలికించి యంగము )ల గోముఖమండలి మున్నుగాంగ నా 
తనికి నతండు గొంత పరితాపభరం బెడలించె నందునన్‌. 247 


ఇట్లు సేదదేజి హీనస్వరంబున 

నతని కనియె నమ్మదాలసాఖ్యుం 

దనఘ! కొంత మానె నారాటము ( కడింది 

దప్పిం దీర్చి గొంతు ) దగులు వాపు. 248 


అన విని సంభ్రమంబున దయాకరమూర్తి మహీసురుండునుం 
దన మది హెచ్చరింప మును దత్తనువుం దడవంగంగొన్ని ని 
ల్పిన సలిలంబులన్‌ రసనంజిల్ముచుంగుత్తుక డెక్కు (నంత నం 
తన సరిచేసికొంచును యథాస్థితి నూనంగం జేసెంబ్రాణమున్‌. 249 


అట్లు సేదదేజి యల్లన చే గాలు 

గదలనిచ్చి వదనకమలమెత్తి 

కనులు విచ్చి చూచి గ్రక్కున లేచి కూ 

ర్చుండి మాటలాడుచుండ నంత. 250 


తెలిసి యం(తట ధరిత్రీదేవకులనాప 
కుండు) విద్యాపాలు దండవినతి 
చేతంట్రీతునింజేసి చేదోయి మొగుడించి 
వినయావనమ్రుండై యనియె నతని 
ననఘాత్మ! నీ కతంబున నిప్పటికిం(బాణ 
మున నుండగంటి నీ మూర్తి చూచి 
సకలాంగకంబులు చల్లనయ్యెను నాకు 
(నిజవృత్త మెటింగింతు) నీవు వినుము 


116 


ఉద్భటారాధ్యచరిత్ర 


జాతివిప్రండ వాదంబుచేత నోడి 

సిగ్గువడి శాస్తపాఠంబు సేయంగోరి 

పోవుచున్నాండ నెటకైనంబోయి పోయి 

అగ్గిదాంకితి నిచ్చోట నైతినిట్లు. 251 


నా మదిందోంచుచున్నయది నాయన! నీవు దలంప సర్వవి 
ద్యామయమూర్తి వంచు ధృతిదప్పక నీ పదపద్మయుగ్మమున్‌ 
(బ్రేమ భజించి శాస్త్రములు పెక్కువతోంబఠియించి ప్రోడనై 
భూమిజనైకవంద్య గతింబొల్బెద నిల్బెదంగీర్తిసంపదన్‌. _ 252 


కాంపురము నాకుంగడుంబెద్ద కంచియంత 

యిల్లు శ్రీధాన్యకటకమై హెచ్చు మిత్రు 
లరయందలవెండ్రుకలయంద అచ్చికంబు 

లేదు గ్రాసంబునందు నో వేదమూర్తి! 2583 


అనిన విని యట్లకాక నీవు మాకుం గుమారునిమాబు నీ 
కైవ్విధంబున నుండవలయు నవ్విధంబున మాతోడం గలసి 
వర్తింపుమని ప్రహర్నలోలుండై విద్యాపాలుండు నాళీకబాంధవుం 
డస్త శైలశిఖరం బరుగుడుందదడయక సంధ్యాదికృత్యంబు లవంధ్య 
'ప్రకారంబున నొనరించి యధోచితంబుగందృణాస్తరణంబగు 
ధరణిశయనంబునం బవ్వడించి నిద్రించుసమయంబున. 254 


ఆ కృతఘ్నుండు బ్రాహ్మణునందుం జాల 

ధనము గలుగుట వీక్షించి తత్తజించి 

అది సమస్తంబు మృచ్చిల నాత్మందలంచి 
ప్రబలసంతమసార్థ్ధరాత్రంబునందు. 255 


ణ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 117 


తనుం జాకుండంగం బ్రోచినాందనక వృద్ధబ్రాహ్మణుం బిన్నవాం 
డని కొంకింతయు లేక తత్తనయునిన్‌ బ్రాణంబులం బిట్టు వా 
పి నయం బింతయు లేక చేరి వెరజెం బేలైనతద్విత్తమున్‌ 
ధనకాంక్షాపరుండైన వానికి నిషేధం బేల చూపట్టెడిన్‌? 256 


వెతకంబోయినతీంగ వేవేగం గాలం 

జుట్టికొనినట్లు కోరినయట్టి యర్థ 

మిట్లు దొరకిన సంతుష్టహృదయుండగుచుం 

గనకలత కిత్తునని నిరాఘాటగతిని. 257 


ఆ వేళంగదలిచనంగా 

దైవగతిం దెరువుదప్పెం దన పురిత్రోవన్‌ 

బోవిడిచి కాశినగరికి 

నై వచ్చెనతండు గొన్ని యహములు వోవన్‌. 258 


ఏ వీడు విలసిల్లు శ్రీవిశ్వనాథ జూ 
ట పినద్ధముగ్దేందు విపుల కాంతిం 
జెన్నాందు నే పురం బన్నపూర్ణా ఘన 
స్తనభార కాళ్ళీర సౌరభముల 
వెలయు నే నగరంబు విబుధకల్లోలినీ 
కల్లోల హల్లిసకముల కలిమి 
నే పట్టణంబొప్పు హేలామయుండు డుంఠి 
విఘ్నేశ దావాంబు విభవలబ్బిం 


బెరిమం జూపట్టు నే పుట భేదనంబు 

హృద్యకైవల్యలక్ష్మికి నిక్క యగుచు 

నట్టి యవిముక్తమునకు దినావసాన 

సమయమునం జేరె వాండదృష్టంబుకతన. 259 


118 


ఉద్భటారాధ్యచరిత్ర 


ఆ దురితాత్ముండిట్లు మదనాంతకు పట్టణ మల్లంజొచ్చి బె 
ల్లీదయు వానయుం దమము నేడ్తెజం గూడి జనావరోధముం 
(బోదిగం జేయంగా6 గడచి పోవ వసంబలి ప్రాలుమాలి స 
ర్పోదరమైనయొక్క ( పొదనొక్కడు ) చొచ్చి శ్రమాకులాత్ముండై. 260 


నిద్దురకు. గన్ను మోడ్చుచు 

నుద్దవిడిం దెక్కియున్న యుగ్రోరగ ము 

ద్యద్దహనజ్వాలావళి 

నద్దినకోజలకు నతని నాప్తనింజేసెన్‌. 261 
పవనాహారవిషాగ్నిదగ్భుండయి తాపంబందుచున్నట్టి భూ 
దివిజుం జేరి హరుండు విశ్వవిభుం డద్రిస్వామికన్యాధవుం 
డవధానంబున దక్షిణశవణమొయ్యన్‌ దారకబ్రహ్మ వి 
ద్యవిశేషప్రతిభోపదిష్టముగం జేయంబూను కాలంబునన్‌. _ 262 


అరుణాక్షుల్‌ (గురుకుక్షులు న్వికటదం) ప్ర్రాఖిలవక్షాంతరుల్‌ 
శరదాభుల్‌ కరవాలహస్తులు ఖరచ్చాయోర్ధ్యకేశచ్భటుల్‌ 
భరితాహంకృతు లంతకానుచరు లాపాపాత్ముం బాజు న్మ్నహో 
ద్ధురవేగంబునం బట్టితేరం జని రెంతో పంతముల్చల్ముచున్‌. 263 


ఒకనింబట్టంగం బదుగు రిట్లొత్తిపోయి 

యమ్మదాలసు కడ నున్న యంతకారి 

దేరకొనిచూచి వచ్చిన తెరువు పట్టి 

రంతకుని కింకరులు భయభ్రాంతులగుచు. 264 


తమపని కాకపోవుటకతంబున నప్పుడు విక్ల్షబాస్యులై 
యముంగని తదృ్భటుల్‌ వడిం బ్రయత్నవిఘాతముందెల్సి చెప్పుడున్‌ 
శమమళటి కాలుండుం గినిసి సైరిభరాజమునెక్కి బ్రాహ్మణా 
ధముం గొనితేరంగా నరిగె దట్టపుంగింకరసేన గొల్వంగన్‌. _ 265 


ఉద్భటారాధ్యచరిత్ర 1109 


అలి(కాక్షుండు మహానుభా్రావుండు త్రిలోకారాధ్యుండిట్లేల తా 
నలదుష్టాత్ము ననుగ్రహించు నిది దా నాశ్చర్య మూహింప విం 
తలు పుట్టెన్‌ మణి తత్ర్రవర్తనలకున్‌ దాంగూర్చునే యుగ్రుం డ 
ట్టుల దీనం జెడు నెల్లధర్మములు చోటుందప్పి త్యక్తంబులై. 266 


అని సందేహింపుచుం దాం 

జని కాశికలోనం గాంచె శమనుం డసమా 

క్షుని సరిగద్దియం గూర్చుం 

డిన భూసురపుత్తు నతులనిర్మలగాత్రున్‌. 267 


చూచి (మానుగ వీనులల జూచుతొడవు 

వేల్పునకు మొక్కి యొకవంక వినయనమ 

దేహుందై నిల్చ నమ్మహాదేవు నాజ్ఞ 

శిరముపైం జేర్చి తలవంచి తరణిసుతుండు. 268 


ఒదిగి యత్యంతదీనుండై యడంగి మడంగి 

సిగ్గుపడియున్నజము నిరీక్షించి మున్నె 

యతనిరాకకుం గారణంబాత్మంగాంచి 

యమ్మహాదేవుండీ క్రియ ననియె నగుచు. 269 


వచ్చితివేల? దండధర! వచ్చియు మూసినముత్తెమట్లు మో 

మిచ్చి యొకింతయుం బలుకవేమి? మనంబున శంకందక్కి వా 
'క్రుచ్చుము నావుడున్‌ హరునకున్‌ వెస నంజలి యాచరించుచున్‌ 
వెచ్చన యూర్చి యిట్లనియె వెల్లదనంబున నాకృతాంతుండున్‌. 270 


ఏమని విన్నవింతుంబరమేశ్వర! విశ్వజనాంతరాత్మవై 
(భ్రామకవృత్తి జంతువులం బట్టి వినోదమపోలెం ద్రిప్పుచున్‌ 
భూమగుణప్రభావమునం బొల్చ్బినమేటివి నీవు మన్మన 
స్తామరసంబు వందురువిధంబును గాన విదేమి చిత్రమో? 271 


120 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 


విధురేఖావిలసత్మ్కపర్ద! విను మీ విప్రండు దుష్టాత్ముండై 

విధికిం బాసి నిషధముం దవిలి వేవే లుగపాపంబులన్‌ 
బుధులెల్లన్‌ హసియింపంజేసి పిదపన్‌ బొందెన్‌ భవద్రూప మీ 
యధికారంబింక నాకు నేమిటికి ధర్మాధర్మముల్‌ లేనిచోన్‌. _ 272 


మొదల బ్రాహ్మణకర్మములపట్టు వదలించి 
జారుండై కులటలం జంకంబెట్టి 
తల్లిదండ్రులమాట తలమీటి వర్తించి 
కైదువ ధరియించి జూదమాడి 
చోరుండై శంకరుసొమ్ములు దొంగిలి 
హత్తి వారాంగన పొత్తుదొడంగి 
గంజాయి భక్షించి కలుద్రావి నంజుండు 
నమలి కృతఘ్నుండై నట్టడవిని 


శాంతు వేదాంతవిద్యావిచారనిపుణు 

నిరపరాధు మహీసురవరుని నతని 

పుత్రకునింజంపి తుది నిన్నుం బోలినాండు 

వీండు నేనేమి యనువాండ విశ్వనాథ! 2773 


కూరలు గూళ్లుంగాం గుడిచి కోరిక లీరిక లెత్తనీక కాం 
తారములోం దపంబు లతిదారుణభంగి నొనర్చువారికిన్‌ 

జేర వశంబుగాని నినుంజేరి శుభాకృతిం దాల్చియున్న వాం 
డేరికి నంటరాని ఖలుండీతండు చోద్యము ప్రోపు శంకరా!. _ 274 


ఇంక నేల ధర్మసంగతి? 

యింకనేల పరోపకారహేలావిభవం? 

బింకనేల విధినిషధము? 

లింక నేల వివేకమాత్మ నెఖుంగు తలంపుల్‌? 2765 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 121 


వలసినలాగులు ([గ్రుమ్మరి 

బలహీనుల వెజవులేక పరిమార్చి తుదిన్‌ 

జలనంబు లేని నిన్నున్‌ 

గలయుట పనిగాదె తలంపంగా దేహులకున్‌. 276 


తొల్లియు శ్వేతుంగాచితివి తుచ్చుండు వీండని చూడ కాత్మ శో 
భిల్లుదయారసంబుగల (ప్రేమ దగం గని బ్రహ్మఘాతుకున్‌ 
గల్లరి నిన్నుం బొల్పుకొని కల్మషదూరుంగం బేసి తద్రిజా 

వల్లభ! యొల్ల నీ విషమవర్తనమైన నిజాధికారమున్‌. 277 


నా విని మోముపైం జిజుతనవ్వుదలిర్ప్చం గృతాంతుం బల్కున 
ద్దేవుంయభంగురామృతవిధేయములౌ పలుకుల్‌ చెలంగంగా 
నీవిక భానుపుత్ర! మది నిల్చ్బకు మీ తమకంబు నీ మహీ 
దేవుండు నేన తా నగుట తెల్లముగా వివరించి చెప్పెదన్‌. _ 278 


లోకు ల్లాదనుచుండంగా నవనిలో లోలాక్షులన్‌ విప్రలన్‌ 
బాకానాథగవాదులన్‌ గెడపనీ పట్టండు ( పాపయునా 
లీకాప్తప్రియ ) పుత్ర! మానవుండు మల్లీలా నివాసార్హమౌ 
నీ కాశీనగరంబునం దెగినచో హెచ్చున్‌ ననుం బోలుచున్‌. 279 


పౌరుషంబు కొజంతపదుట మేననె కాని 
కలుగదు వాని వంగదమునందు 
నెద్దుచందం బెల్ల నెక్కిరింతనె కాని 
తగులదు వాని వర్తనమునందు 
రెండునాలుకలౌట పెండారమునంగాని 
హత్తదు వాని వాక్యములయందు 
( కడింది బందతనంబు నిడుపుదంకనె కాని 
పరగదు వాని ప్రాభవమునందు 


122 


ఉద్భటారాధ్యచరిత్ర 


భంగపోవుట తలపూవుపైనె కాని 
నాటుకొన దింత వాని మానసమునందు 
నెవ్వండేం గాశికాపురి కేంగుదెంచి 


బొంది దిగంద్రోయు భాగ్యంబుం బొందెనేని. 


( ఉర్వి కాళీస్థితుండు పుణ్యుం డటన్న 
పాపకర్ముండు సుకృతంబుపాలం బోవు 


కాశి కేంగినం బాపంబు గడవ దన్న 
పుణ్యమూర్తియు దురితంబుపొంత6 బోవు. 


తేంటిముక్కంటం బువ్వు తదీయరూప 
మొందుగతి సిద్ధరసమున నూని యినుము 
కాంచనంబైన కైవడిం గాళశి నీల్లి 
పాపకర్ముండు దనుంబోలు భానుతనయ! 


ఈ పుణ్యక్షేత్రంబున 

నే పుణ్యుండు జడత వాయనిడి మల్లింగ 
స్థాపనముచేయు నాతండు 

ప్రాపించును బొందివారంబట్టక ముక్తిన్‌. 


280 


౨82 


౨88 


కడు నగ్రాహ్యములైన యొండుమతముల్‌ ఖండించి యీ కాశి నే 
ర్పడరన్‌ నన్నుం బ్రతిష్టసేయు ఖలుండున్‌ బ్రాణంబులం బాయ కే 


జడలంగట్టు శశాంకపోతము శిరస్స్వర్వాహినీపోతమున్‌ 


మెడలంజుట్టు భుజంగహారముం బ్రభానిర్భూత నీహారమున్‌. 284 


ఇనజ! కైవల్యలక్ష్మికి మనికి యగుచు 
వెలయు నిందుల మన్నూర్తి నిలిపి సుమ్ము 
వృత్రవథసంభవంబైన విషమకలుష 
భరము దిగంద్రోచె దేవతాభర్త మున్ను. 


285 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 123 


వరపుణ్యజలజదివసే 

శ్వరమగు నిట నన్ను నిలిపి చంద్రుండు మును త 
ద్లురుకాంతా సంగమ భవ 

దురితంబెడలించి కీర్తిం దొడికెం గృతాంతా! 286 


ఒనర లింగప్రతిష్టచే నొండె మేను 

విడిచి పెట్టుటచే నొండెం దొడుకవచ్చు 

నిమ్మహాక్షేతమున ముక్తి యెట్టిపాప 

కర్మునకునైన నిక్కంబు కడమ లేదు. 287 


కావున సర్వకల్మషవికారనిబర్హణమైన యిప్పురిన్‌ 

జీవము నుజ్జగించిన విళిష్టుండు గావున దుష్టుండయ్యు భూ 
దేవుండితండు నేన యయి తేజముం గాంచెన కాక తక్కినన్‌ 
దావకదండఘాతములు దప్పునె వీనికి భానునందనా! 288 


నీవు మదాజ్ఞ మౌళిపయి నిల్పి యథాస్థితినుండు మంచు న 
దైవతసార్వభౌముండు ముదంబునం గాలుని వీడుకొల్పి భూ 
దేవునిం గాచి విశ్వము నుతింప నిరంతర భక్తరక్షణ 

శ్రీ వెలయంగ నుందె సురసిద్ధవరాసురపూజితాంఘియై.. 289 


కావున శ్రీకాశికామహత్వముం గొని 
యాడ నెంతటివాని కలవి యగునె? 
నీవు నాకాశవాణీమార్గమున విశ్వ 
పతి నవిముక్తేశు భక్తవరదు 
సేవింపు నీ కోర్కి సిద్ధించుం దడయక 
యంచు దీవించి పొమ్మనిన నృపతి 
కౌండిన్యముని పాదకమలంబులకు (నెల) 
నాంగయుం దాను వినముండగుచుం 


124 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 


గాంచన స్యందనంబెక్కి కతిపయాను 

చరులు దనుంగొల్వ వేడ్క నక్షణమ గదలి 
సరవింబొడకట్టుననుకూలశకునములకుం 

గరము హర్షించి విశ్వేశుపురికి నరిగె. 290 


(చిరగతి)ినరదంబుం జేర్చ నొక్కపురంబు 
నందు నుండంగంజేసి యా క్షణంబ 
వరభాగ్యవతి ప్రభావతి (ప్రేమం దన మేని 
నీడకైవడి వెంటం గూడినడువం 
గైవల్యలక్ష్మికింంంఠహారంబైన 
విశ్వేశునగరంబు వెసంబ్రశస్త 
మగు సన్ముహూర్తంబునందు. టబ్రవేశించి 
జహ్నుకన్నియలోన జలకమాడి 


యర్హక్షృత్యంబులొనరించి యతుల హేమ 

దానముల భూనిలింపులం దనిపి పూత 

చిత్తుందై ధరణీకాంతుండుత్తముండు 

గుడికి గమనించె నతిభక్తి గొనలుసాంగ. 291 


(స్వర్ణంగాలహరీపయో) హరమహతశ్చంచద్యశశ్చంద్రికా 
వర్గాలంకృత దిగ్వధూవదన దీవ్యత్కొండవీటీమహా 

దుర్గాధీశ్వర గోపభూవర కృపాధూర్లబ్ధసామ్రాజ్య స 

న్మార్గాధీన మనస్క్మ భూభరణ హ ( ర్యస్తంభ దేచాగ్రణీ! ) _ 292 


ఆశ్చర్యధుర్యధైర్య! వి 

పళ్చిజ్జనకకమలతరుణభాస్మరమూర్తీ! 

నిశ్చలమానస! సత్యహ 

రిశ్చంద్రనరేంద్ర! మతిసరీనృపవర్యా! 293 


ఉద్భటారాధ్యచరిత్ర 125 


పంచచామరము. కలాకలాప! కృష్ణమాంబికాకుమార! ధీరతా! 
చలాచలాధినాథతుల్య! సత్ష్రతాపనిర్దితా 
నలా! బలాహకప్రధాననవ్యరూపచాతురీ 
నలా! హలాయుధేందుసన్ముణాళధిగ్యశోనిధీ! 294 


గద్యము. 
ఇది శ్రీమదేలేశ్వరగురువరేణ్యచరణార విందషటరణసకలకళాభరణ 
రామనార్యసుపుత్త సుకవిజనమిత్ర కుమారభారవి(తి?) 
బిరుదాభిరామ రామలింగయనామధేయ ప్రణీతంబైన 
శ్రీమదుదృటారాధ్యచరిత్రంబను 
మహాఫప్రబంధంబునందు 
ద్వితీయాశ్వాసము. 


న 


బ్‌ 


శ్రీ 
ఉద్భటారాధ్య చరిత్రము 


తృతీయాశ్వాసము. 
శ్రీస్తనపాళీశరధి ప 
దాసోకప్రదరదళితహరిహయరిపు శం 
భుస్తుతిపఠనధురీణ సు 
ధీస్తుత్యా! యన్నమంత్రిదేచామాత్యా! 
విన్నవింపుము. 
ఇట్లు కృతకృత్యుందై యమ్మహీశ్వరుండు 
వృషభకేతనరుద్ధదృగ్వీధి యగుచుం 
బ్రబలు విశ్వేశ్వరునిమందిరంబు డాసి 
యతులపులకాభిరాముందై యతివతోడ. 


స్నిగ్భాష్టాపదకుంభదీప్తి రవి నాళ్లేషింప శుభ్రాంబుద 
్రగ్ధావళ్యముం గేలింబెట్టుశిఖరప్రాంశుచ్చటాశోభలన్‌ 
దుగ్దాంభోనిధి దీటుకొల్చ్పంగ సుధాంధోనాథకోదండ స 
మ్యగ్థామాశ్రయతోరణద్యుతులు నేత్రానందముం జూపంగన్‌. 


ఉత్తాలతరపతాకోజుంభణంబుల 
జలజాప్తహరులమే నులుకంజేయ 
రత్నగవాక్షనిర్యత్ననిర్యన్నవా 
గరుధూపము(లును) నుత్మరముంబెనుప 
నిర్ణయాసాలితోన్నిద్రభేరీభూరి 
భాంకారముల మిన్ను బధిరితముగ 


ఉద్భటారాధ్యచరిత్ర 127 


'సేవాసమాగత సిద్ధసీమంతినీ 
తనురోచి మెజుంగులు తళుకులొదవ 


సకలశాస్తక్రమంబులు చర్చసేయు 

నాగమజ్ఞులకలకలం బనువు మిగుల 
యోగవిద్యావిలాసప్రయోగపరతం 

దగుపరివ్రాట్టు లుచిత వర్తనలు సూప. ర్‌ 


ఆకుంబచ్చల ముచ్చిలించు మణికుద్యస్స్ఫూర్తి దూర్వాదళ 

శ్రీకిం జాలి కురంగశాబకమనఃప్రీతిం బ్రసాదింపంగాం 
బ్రాకట్యాంచితసంచరత్మరిముఖప్రత్యగ్ర దానాంబు ధా 
రాకల్లోలితగంధముల్‌ దశదిశావ్రాతంబు వాసింపంగాన్‌. 6 


అతందబ్బ్దాక్షుం దతండు దా మథి సురాధ్యక్షుం దతందంతకుం 
దడతండంభోనిధిభర్త యాతండతం డా యక్షేశ్వరుం దంబికా 
(శితవామాంగ! మహేశ! విశ్వపతి! వీరిం జూడు మీ విప్పుడిం 
దతిచిత్తేశ హసాదటంచు పనివెంటన్‌ నంది భాషింపంగాన్‌. 7 


ఎక్కడంజూచినం బ్రమథు అెక్కడంజూచిన యోగిమండలం 
బెక్కడంజూచినన్‌ ఖచరు లెక్కడంజూచిన సిద్ధయౌవతం 
బెక్కడంజూచినన్‌ సుకృతు లెక్కడంజూచిన మూర్తితోడం బెం 
పెక్కిన వేదముల్లలిగి యెల్ల సమృద్ధులందేజరిల్లుచున్‌. 8 


దీపించు విశ్వపతిగుడి 

భూపాలుండు చేరి చొచ్చి పొలంతియుం దానుం 

జూపులు విలసిల్లంగం ద 

ద్లోపతిగమనునకు మొక్కి గురుతరభక్తిన్‌. 9 
లేచి పులకితతనుఫలకుండై యలికతలంబున నంజలిపుటంబు 
ఘటియించి యిట్లనియె. 10 


128 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 


జయ మహాకాళ! విశ్వేశ! జయ మఘారి! 

జయ మురాంతక సాయక! జయ మహేశ! 

జయ విరూపాక్ష! ధూర్దటీ! జయ గణేశ! 

జయ చతుర్వ్యూహ! జయ చంద్రశకలజూట!. 11 


అలికాక్షుం బార్వతీధవుం 
గలికాలవికారదూరు గణవరు మల్లీ 
కలికావర్డు ధనేశ్వరు 


చెలికానిని నిన్నుంగొల్తు శివ! ఫణివలయా! 12 
నీకు (మొక్కులొనర్చెద నీలకంఠ! 

కంఠభాగకరీశ్వరడుంఠిజనక! 

జనకముఖయోగిజనగేయ! సరళభావ! 

భావజాంతక! హర! యాీాశ! పంచవదన! 13 


కామాహితుందవయ్యుం గరుణతో నెట్లు భ 
క్తుల పాలిటికిం గామదుండవైతి? 
వుగ్రలక్షణరేఖనాందంజాలియు సర్వ 
మంగళాన్వితమూర్తి మనితివెట్లు? 
భవరోగవైద్యవిభ్రమముం దాల్చియు నెట్లు 
మాననితలయేజు. బూనినాండ? 
వరసిచూడంగ దిగంబరుందడవయ్యును నిరం 
తర విభూతిస్పూర్తిం దనరితెట్లు? 


తొడరి యింతంత యనరాని పొడవు నయ్యుం 
గుదురుకొంటివి యేరీతిం గొమ్మచంట? 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 1209 


నిట్టి నీ సొంపు వర్ణింప నెవ్వందోపు? 
హరిణలాంఛనజూట! పశ్యల్లలాట! [త్వ 


అని శివుంబ్రస్తుతించి వసుధాధిపచంద్రుండు సద్దురూపది 

ష్ట్ర నియమపద్ధతిం దవిలి చామయుం దా నుచితస్థలంబు గై 
కొని బుధపూజనాదుల నకుత్సితభక్తి నొనర్చి చేసె నం 
దనఫలసిద్ధికై తపము తత్పరతన్‌ జగదద్భుతస్థితిన్‌. 15 


బహిరుద్భాసితశంభుమూర్తిని మనఃపద్మస్థితుంజేసి భూ 
మహిళాభర్త జితేంద్రియత్వమును సౌమ్యస్ఫూర్తియుంబూని లో 
నహితవ్రాతముదర్పమున్‌ సడలంజేయన్‌ జాలి చేయుం దపం 
బు హరిత్పాలురు మౌనులుం జనులు నుద్భూతాద్భుతుల్లా మదిన్‌. 16 


కొన్ని నాళ్లు హవిష్యంబు గుడుచుం గొన్ని 
నాళ్లు ఫలములు దినుం గొన్నినాళ్లు త్రావు 
నారములు గాడ్పు లొక కొన్నినాళ్లు (గోలు 
నొల్లందెవ్వియు మజి యంతనుండి నృపుందు. [7 


పతి యే క్రియ వర్తించును 

సతియును వర్తించు నట్ల సన్మార్లమునన్‌ 

బతియట్ల మెలంగవలదా 

పతిదేవతలైన పుణ్యభామలకెల్లన్‌. 18 


నిర్మేఘమగు మింట నిర్ణమించిన నీరు 
ధరణిపరాగంబుం బరిహరించుం 

బరిమళంబును మందభావంబు గలిగిన 
గంధవాహము శైత్యగతుల వీచుం 


130 


ణ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 


బుష్పాపచయవేళం బొడవులయ్యును గరాం 
బురుహంబునకు నందుందరులు వేగ 
నన్యోన్యవైరంబులడంచి సత్వంబులు 
వాత్సల్య మమరం బార్వములం దిరుగు 


నార్తవంబగు గుణమెల్ల నపనయించి 

మేని కింపైనగతిం బర్వు భానురళ్ళి 

యతిమునీశ్వరుండగు నృపాలాగ్రగణ్యుం 

డతులనిష్టం దపోలక్ష్మి నందుకొనుడు. 19 


వాడదు మేను నిట్టు లుపవాసములుండిన ధైర్యమింతయున్‌ 
వీడదు సారెకున్‌ బొడమువిఘ్నములంగని యింద్రియంబులన్‌ 
గూడదు నెమ్మనంబు సమకూరిననిష్టం గురంగపాణిపై 
నూడనిభక్తి గల్గి తప మొప్పంగం జేయు నృపాలహేళికిన్‌. _ 20 


పరిమితదినములలోపలం 

జిరకాలతపఃఫలంబు క్షిత్రిపతి గాంచెన్‌ 

హరకరుణాసంపన్నుల 

కరుదారంగ నందరానియట్టిది గలదే? 21 


మండువేసవినాండు మార్తాండుంగనుంగొంచు 
నుండు నగ్నులు చుట్టు మెండుకొనంగ 

బలువానకాలంబు చలనమింతయు లేక 
పద్మాసనస్థుందై బయట నిలుచు 

దుస్తరంబైన శీతుంగందువను గంఠ 
దఘ్ననీరంబులం దవిలి యరలు() 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 131 


హరుండు శీఘ్రమునం బ్రత్యక్షంబు గామిని 
శంకింపం డాత్మ నిస్తంద్రుందగుట 


పూర్వభోగంబుందలపోసి పొరయండింత 

చాపలము మౌనివరదృష్టసరణియంద 

నడుచుందక్కిన తుచ్చంపునడకయందం 

డీశ్వరాసక్తుండగు ప్రమథేశ్వరుండు. ల్ల 


శివరక్షకలిమి ధరణీ 

ధవుండుగ్రతపంబు సేయందత్తేజముచే 

రవిదీప్తి గుంటువడియెన్‌ 

బవనంబులవీంక సడలెం బ్రభచెడె నగ్నుల్‌. 23 


చెంగనిభక్తిచేంందువసేయక ఘోరతపంబు సల్చురా 

జుం గరుణింపంగాం దలంచె సోముండు విశ్వవిభుండు కాశికా 
రంగమహానటుండు గుణరాజితుండట్టిద కాదె చూడంగా 
జంగమకల్పభూజము భుజంగమహారుండు కొల్పువారికిన్‌. _ 24 


చిజఖుతవెన్నాలగాయు చిన్నిచుక్కలరాజు 
తలవాంకకును నావపొలుపునిలుప 
మెడకప్పుమించు గ్రమ్మిన చేతిపై జింక 
దూర్వాదళభ్రాంతిం దొంగలింపం 
బొడవైన తెలిమెనిపూంతదావుల దావు 
దరలి ఫాలాక్షంబు దమకపడంగం 
గటిసీమ ద్రిండుగా గట్టినచేలకుం 
గాక యొక్కినగిబ్బ కడలుద్రాక్కం 


132 ఉద్భటారాధ్యచరిత్ర 


గీ. బాంపసొమ్ములు నలుమోము పాజుకాడ 
మూండు మోముల పెనుపోటుముట్టుం దాల్చి 
పూనికయుం గల్లి కనుపట్టె భూతభర్త 
పరమకారుణ్యమున మహీపాలు(మోల. 25 


క. _ సుర గరుడ యక్ష విద్యా 
ధర కిన్నరవరులు బలసి తహతహతోడన్‌ 
హరుంగొలిచివచ్చి రంభో 
ధర రవములందెగడు నుతివిధాధ్వనులమరన్‌. 26 


ఉ. లోపలం దోంచుచున్నయతిలోకుండు విశ్వవిభుండు ముందటన్‌ 
రూపముం దాల్చి నిల్చిన సరోరుహవైరికులాబ్ధిచంద్రుండ 
బ్భ్బూపతి దండరూపమున భోరున మొక్కి సముద్ధితాంగుండై 
యా పురుషత్రయాత్ము మదనాంతకుంటబ్రస్తుతిసేయు నీ క్రియన్‌. 27 


దండకము. శ్రీమన్మహాదేవ! దేవస్రవంతీపయోధౌతసుస్నిగ్ధ రుగ్ధారిచంచజ్ఞటా 
బృంద! బృందారకేంద్రాది సాంద్రోరు కోటీరకోటీతటీరత్న నిర్యత్న 
నిర్యన్మరీచిచ్చటాటోప కిమ్మీరితాంఘ్రిద్వయా! అద్వయంబైన 
సనీయొప్పు హృత్పద్మవీధిన్‌ వితర్మించి దుస్తర్మబంధంబులం ద్రుంచి 
ప్రజ్ఞా సముల్లాసముల్లాల విజ్ఞానసిద్ధిం బ్రసిద్దాత్ములై యుండంగా 
లేక యే కాలమున్‌ జీకులై త్రవ్వచున్‌ దుర్వివేకుల్‌ ఖిలాచారసంచారులై 
చేర లేరెన్నండున్‌ నిన్ను నున్నిద్రచిద్రూపరూపాతిగా! నాగకేయూర! 
మాయూరపింఛచ్చ విస్ఫూర్తిపాటచ్చరోచ్చూన నానా దిగంతౌాఘ 
జంఘాలనీరంధ్ర ధూమంబు లన్‌ గీలికీలాకరాళోజ్జ్వలల్లోలసారా 
లఘుజ్వాలలంబేర్చి కోలాహలో దగ్రమై (కాలుహాలాహలంబిున్‌ 
జగద్భీతితోం గూడం గొంకూడి వే క్రీడయుంబోలెం గేలన్వడింబట్టి 


ఉద్భటారాధ్యచరిత్ర 133 


బిట్టెత్తి చిత్తంబు మత్తిల్ల నుత్తుంగ హర్షంబునన్‌ [గ్రమ్మ భక్షించి 
లోకంబు రక్షించి యక్షీణతేజంబునం బొల్పుసద్రక్షకున్‌ నిన్ను నెన్నన్‌ 
దరంబా ధరంబాపరేణాంత యత్యంతధీశాలికిన్‌ శూలపాణీ! 
గణాధ్యక్ష! దక్షుండు మాత్సర్యదీక్షాత్ముండై క్రొవ్వి వీక్షాప్రపాతైక 
మాత్రావధూతాంతకు న్నిన్నుం గన్నాని రప్పింప కుప్పాంగి దర్చించి 
(క్రించుందనం బొందుచున్‌ మందభాగ్యోదయత్వంబునన్‌ బన్ని 
జన్నంబు సేయంగ నంగీకృతోద్యోగియై యున్న మిన్నంది కందర్ప 
దుర్వారదోర్గర్వ సర్వస్వసంహారవిద్యాసముద్యుక్త నేత్రంబుతోం 
జిత్రచిత్రోన్నతిం బొల్చి పెల్చన్‌ జగత్మంపవిడశ్రేణియై తూలునుద్య 
జ్ఞటాశ్రేణితో నేణభృత్ధండమల్లీప్రసూనోల్లలసద్దండభాగంబుతో 
భోగపట్టాంచలోదం చదుద్దండమాణిక్య రేఖా మయూఖావళీకీర్ణ 
నిర్నిద్రచక్షుశ్శ వో హారపుంజంబుతోం గంజగర్భాండగర్భప్రభేద 
క్రియాభీమభూమాది -దిక్సామజోద్దామశుండాభచండోజ్జ్వలన్మండ 
లాగ్రాది దీప్తా యుధస్తోమసమ్మోహితారాతి దృగ్వూహబాహా 
సహస్రంబుతో దుస్సహంబై మహోత్సాహమై సాహసాధిష్టితంబైన 
శ్రీవీరభద్రాకృతిం దాల్చి సన్మానముంగన్న నిన్నెంతవాండైన నింతం 
తనంజాలునే? కాలకంఠా! నృకంఠీరవోద్రేక విద్రావణామర్త్య్య 
విద్విట్ఫిరంపద్మపూజా విరాజత్బ దాంభోజ! యంభోజసంభూత 
మూర్ధంబు భిక్షాటనప్రక్రియాపాత్రగా గోత్రభృత్రూరకంకాళముం 
దాళమై యొప్పు చేముట్టుగా దిట్ట యాళీవిషాధీశుండంఘిస్థలిన్‌ 
గండ పెందేరరాజంబుగాందేజముల్‌ [గ్రమ్మ శార్జూలపుందోలు 
పైంజాలంగాం (గాల ఫాలాస్థివారంబు తోరంపు గీవన్‌ మహాహార 
ముఖ్యంబుగా విశ్వచక్షుర్భయాపాదియౌ నా శ్మశానంబు 
ధామంబుగాంజేసి యెవ్వారికిం దేరిచూడంగరానట్టి దట్టంపు 


134 


ఉద్భటారాధ్యచరిత్ర 


రూపంబు బ్రాపించుయున్‌ ముక్తదుస్సంగుండై భక్తియుక్తాంగుండై 
కొల్పుధీశాలికిన్‌ సౌమ్యవిస్పూర్తివర్తింతు వార్తార్తిహారీ! పురారీ! 
విరూపాక్ష వక్షోజచక్రంబులన్‌ జారునేత్రాసితాబ్దంబులన్‌ వక్ర 
పద్మంబునం గుంతలోత్తాల శ్రవాలజాలంబునన్‌ బాహువల్లీమృణాళం. 
బులన్‌ బంధురోష్టాచ్ళ బంధూకపుప్పచ్చటన్‌ మందహాసామృత 
స్యంద డిండీరసారంబునన్‌ నిమ్న నాభీశుభావర్తగర్తంబునన్‌ 
గోమలోత్చైర్వళిచ్చేదవీచీ సముల్లాససౌభాగ్యయోగంబునన్‌ నిత్యలక్ష్మీ 
నివాసోన్నతం బస్స్ఫురత్సైకతాభ్యున్నతిం బాదకూర్శస్థితిన్‌ బేర్మి 
మత్తిల్లు నీహార శైలాత్మజాతాసరోజాకరంబున్‌ మహాకేళిహంసంబవై 
లో రిరంసా గతుల్‌గ్రాలంగ్రీడించుప్రోడం బ్రసూనేషుకోట్యర్చ్బుదా 
మంద సౌందర్యధుర్యు న్నినుం గొల్చుపుణ్యుల్‌ విపశ్చిద్వరేణ్యుల్‌ 
గదా చూడంజూడాంచలస్యూత నీహారధామా! సుధాధామ! రామాకు 
చాభ్యంతరం బెట్లు నీ కున్మిపట్టయ్యెనే నీకుంగట్టన్మదేభేంద్రచర్మంబె? 
శర్మప్రదా! నిర్మలాత్మ్నా! భవానీమహత్త్వంబు నిర్ణీతముంజేయ 
గీర్నాథుండుం జాలునే? నేత్రకర్ణేశతల్పాశుగా! భక్తకల్పా! 
సుధావిస్ఫురజ్జల్ప! ఆద్యం బచింత్యం బనింద్యం బభేద్యం బసాధ్యం 
బబాధ్యం బనూనం బహీనం బనంతంబునై యొప్పు మత్పుణ్య 
పాకంబునం జేసి యాలోక సాధ్యంబుగాందోంచె వాచంయ 
మిధ్యేయమూర్తి! కృపాధారకీర్తీ! నమస్తే నమస్తే నమస్తే. 28 


అని తనుం బ్రస్తుతించు మనుజాధిపు మెచ్చి యుమాకళత్రుం డి 
ట్లనియె ధరాధినాథ! వినుమా యనుమానముమాని నీవు కో 
రిన వరమెద్దియైన వివరించి రయంబున నిత్తు సత్తుగా 

నను నలరించుభక్తులు గనం దగరే తమ చింతితార్థముల్‌. 29 


రబ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 135 


అనినంబ్రాంజలియై నృపాలుండు దయాయత్తు న్మహాదేవుం బ 
ల్కు నుమానాథ! గిరీశ! చంద్రధర! నాకున్‌ సద్వరం బిచ్చితే 

ని నిరాఘాటతరప్రతాపుని హిమానీశుభ్రకీర్తిప్రియుం 
జనతారక్షణదక్షు నిమ్ము తనయున్‌ సత్యాకరున్‌ శ్రీకరున్‌. 380 


అనియనుడు శివుండు నీ మన 

మునంగల కోరిక ఫలించు భూవర! కో నీ 

వనితకు నిమ్మని కల్చక 

జనితంబగుఫలమొకందడు జనపతి కొసంగెన్‌. 81 


ఒసంగినం దతృలంబు మనుజోద్వహుం డాదరమొప్పనంది వె 
కృసమగుభక్తి మొక్కెం గజికంఠునకున్‌ సతితోడ నంత న 
య్యసమవిలోచనుండును సురాసురయక్ష సమన్వితంబుగా 
విసవిస నక్షిపద్ధతికి విందగుచందము మానె నయ్యెడన్‌. _ 32 
హరదత్తంబగు కల్పవృక్షఫలమార్యస్తుత్య! విశ్వంభరే 
శ్వరుకాంతామణి ప్రాణవల్లభు నిజాజ్ఞాసంగతిన్‌ నేమ మొ 

ప్ప రుచిన్‌ లోంగొనియెన్‌ సదాశివు మనఃపద్మంబునం జేర్చి శ్రీ 
కరమై, యొప్పుదినంబునన్‌ దనయకాంక్షాయుక్తి మత్తిల్లుచున్‌. 33 


ఇట్లు సఫలమనోరథుండై  యమ్మహారథుండు నిజనగరోన్ముఖుండై 
యొక్కనాండు. రిక 


భక్తవత్సల! విశ్వభర్త! శంకర! నాదు 

కోర్కి యీడేర్చుమీ కొంకులేక 
అన్నపూర్ణాదేవి! యంబ! సైకతనితం 

బిని! నన్ను రక్షించుమీ ప్రియమున 


136 


రబ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 


డుంఠివిఘ్నేశ! యుత్మంఠ నున్ముఖవృత్తి 
నొందుమీ ననుంబోచు నొరిమగలిగి 

యఖిలలోకనమస్య! యాకాశగంగ! ని 
ర్మృలమూర్తి! యొసంగుమీ మహిమ నాకు 


రమ్యమతులార! యో పరివ్రాట్టులార! 

యొరిమ సంకల్పసిద్ధి చేయుండు మిమ్ముం 

గొలిచి యిన్నాళ్లు చల్లంగా నిలిచినాండ 

నరుగుచున్నాండ మీ యాజ్ఞ నాత్మపురికి. తర్‌ 


అనుచు నాబాలగోపాల మవనిభర్త 

యరుగు కాశికలో నున్న యందజికిని 

బెద్దపిన్నతరంబునం బేరుగ్రుచ్చి 

చెప్పి గమనించెం దా నేలుసీమంగుటిచి. 36 


నలినాక్షితోం గాంచనస్యందనంబెక్కి 

పెంపెక్కి భూజంభభఖేదనుండు 
వారణరథహయవర భటాత్మకమైన 

బలము పార్వంబుల బలసికొలువం 
గౌండిన్యమునిలోకమండలాధిపునకుం 

దనదు వృత్తాంతంబుం దగినయట్లు 
తేటతెల్లంగం జెప్పి దీవించి యమ్మహా 

మహుండు పొమ్మన సంభ్రమమునంగదలి 


చని మనోహరరత్నకాంచన విచిత్ర 

బహుపతాకాభిరామంబుం బటువినోద 

పూరితమునైన తన పురంబునకు వచ్చి 

మరల వహియించె గహ్వారి గురుభుజమున. 87 


ఉద్భటారాధ్యచరిత్ర 137 


సాగరసప్తకీవృతరసాసరసీరుహలోచనం గృపా 

సాగరుం డా సుధాంశుకులచంద్రుండు క్రమ్మణ నేలుచుండె నా 
శా గజదంతకాంతముల సారెకు నాత్మవిశుద్ధకీర్తి నా 

నా గతులన్‌ విలాసవశనాట్యము చూపుచునుండ నంతటన్‌. _ 38 


గిరిజావల్లభకరుణా 

పరిణామ సమగ్రయగుచుం బతిదేవత భూ 

వరురాణి గర్భవైభవ 

పరిశీలితయయ్యె సకలబంధులు నలరన్‌. 89 


పలుకంబారెం గపోలపాళికలు పైపైం దోంచె జాడ్యంబు చ 
న్నులంబొంకంబు ఘటిల్లె సోగలగుకన్నుల్‌ వెల్లకాంజొచ్చె ను 
గ్గులు విచ్చెన్‌ వలిభంగముల్‌ సరులపైం గోర్కుల్‌ తమింబాసెవె 
గ్గలమై చిట్టుము లుట్టంగాం దొడంగె రాకాచంద్రభింబాస్యకున్‌. 40 


కలగాంచుం డమరుత్రిశూలధరుండై కన్పట్టుబాలుండు పొ 

త్తుల నున్నాండని యాలకించు బయలం దోతెంచు గంధర్వగీ 
తులు కైలాసవసుంధరాస్థలమునందున్‌ గొల్వు గూర్చుండంగాం 
దలంచుం బాలిక చంద్రశేఖరకళాదర్పస్ఫురద్దర్భయె. త్తే 


సరి నంభోనిధి వేష్టితాఖిల ధరాచక్రాభిరక్షావిధా 

చరణుం బుత్రకుం గానంగాంగలసరోజాతాస్యకుం దోంచు ని 
రృరతన్‌ జిత్తమునందు శత్రువనితాఫాలస్థలీ కుంకుమో 
త్మరముద్రాహరణ ప్రవీణఖరఖద్దప్రాప్తిపైం గోరికల్‌. త్తం 


పలుచనిసొమ్ములున్‌ వెలుకంబారుముఖాబ్దముం [గ్రమ్ము నూర్చులున్‌ 
దొలకుల నిండుకుక్షియును దుమ్మెదబోదలతోడి తమ్మి మొ 

గ్గల నగు నీలచూచుకయుగంబునం బొల్పుపయోధరంబు ల 
త్యలసకటాక్షము ల్లలిగి యంగన చూపలరించు భర్తకున్‌. 48 


138 


బ్‌ 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 


అమృతాంశుకులవనాయత వసంతాగమం 

బరివీరజయగర్వహరణముద్ర 
నిఖిలబంధుసరోజనీరజాప్తమరీచి 

శాంభవతేజః ప్రచారవీధి 
ఆహిరాజభారనిగ్రహముక్తికారణం 

బాశాధిపతి నిజాశావృతంబు 
ప్రియసశఖీవీక్షణోచ్చయన సంపల్లక్ష్మి 

వల్లభేప్సిత లతాపల్లవంబు 
ననంగం జూపట్టి పొదలె నాయ్యన దినంబు 
దినమునకు వృద్దిం బొందుచు గొనబు మిగిలి 
సాధుసంస్కారసంపత్తిసంస్కృతంబు 
వనితగర్భంబు సౌభాగ్యవర్థకంబు. ర్తీడ్తే 
ఐదు శుభగ్రహంబు లరుణాంశుని గూడుక యుచ్చగంబులై 
ప్రోది వహింప సొంపుగల పుణ్యదినంబున రాజురాణి శా 
తోదరి గాంచెం బుత్రు నతులోర్జిత దీధితిమిత్రు విశ్వ ర 
క్షాదితిజారిమూర్తి ప్రభుశక్తి సమాశితభానుకైవడిన్‌. ఉర్‌ 


అంత. 46 


వినుతపావనజలంబున మజ్జ్ఞనము చేసి 
కమనీయ శుద్ధవస్త్రములు గట్టి 
మౌహూర్తికులచేత మార్తాండముఖశుభ 
[గగ్రహములయనవద్యగతులు దెలిసి 
తరతమభావంబుం బరికించి పుడమి వే 
ల్పులకు సువర్ణంబు భూరి వెట్టి 
పంజరంబుల నున్న పక్షుల బందీల 
హస్తుల విడిపించి యర్దభంగి 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 139 


వినుతదానంబులొనరించి యనుంగుం జెలుల 

యట్ల నట్టింటం బగవారి నాదరించి 

నగరదైవతముల నర్చనాసమృద్ధిం 

దనిపె సుతజన్మదినమున ధరణివిభుండు. త్తే 


సంచితపుణ్యశాలి నృపచంద్రకళాభరణుండు దా విశే 

షించియు శేషహారునకుం జిత్రమణీకృతతోరణంబులున్‌ 
గాంచనదీపపాళికలు గ్రామములున్‌ బహువస్రపేటికల్‌ 

చంచల నేత్రలన్‌ దనయుజన్మదినంబున నిచ్చి వేడుకన్‌. 48 


ఘుమఘుమనురుమ నంకురితమౌ నూతన 
మణి వహించు విదూరమహివిధమునం 
జిజబుతప్రాయముతోడి శీతాంశువుని సొంపు 
దళుకొత్తునపరదిక్తటి తెజింగునం 
గొదమరాయంచ సమ్మదమున విహరించు 
చెలువంబుం దలమోచుకొలనికరణి 
నవకమై తళుకొత్తుననకుట్మలంబుచే 
వజలు మోహనకల్పవల్లిపగిది 


భాసురోంకారమును గూడి ప్రజ్బరిల్లు 
విపులపంచాక్షరీమంత్రవిద్యరీతి 

భర్గకళ పూని దీపించు బాలుం బొదివి 

కూర్మిందనరారె నృపురాణి కువలయాక్షి త్త 


జగతి నరిష్టముల్‌ దలగం జాలి భుజాభుజగాధినాథుపై 
నిగుడుపం గల్గుపుణ్యగుణనిర్మలమూర్తి కరిష్ట మింతయున్‌ 
దగులునె? పాయుంగాకనువిధంబున వీడెనరిష్టసంగమం 
బగణితభాగ్యలక్షణవిహారికి భూపతి ముద్దుపట్టికిన్‌. 50 


140 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 


పురుడుం బుణ్యముం దీర్చి శంకరపదాంభోజాతభృంగంబు భూ 
వరచూడామణి వల్లకీపతి నభోవాణీవశస్వాంతుం డై 
సురధాత్రీసురులం భజించి పిదపన్‌ సూనున్‌ బ్రభాభాను వే 

ద రవంబొప్పంగ ముంజభోజుండని యంతం బెట్టెం బేరున్నతిన్‌. 51 
గీర్వాణాహతమర్దలధ్వనులు గల్డెన్‌ సర్వదిగ్వీధి గం 

ధర్వీగానము తానమానములతోం దారస్థితిం దోంచె స 
ప్తార్వద్యోతము నిర్మలంబగుచుం గాయం జొచ్చెం బాథోధి యం 
తర్వైశ్వానరతాపమున్‌ వదఠలెం దన్నామోక్తి కాలంబునన్‌. 52 


ఆపాదమస్తకం బంగసంధులవెంట 
దుసికిల నూనియ దోంగనంటి 
ప్రత్యగ్రబింబికాపత్రచుంబితముగాం 
బలుచగా నెమ్మెన నలుగువెట్టి 
గాజుంగొప్పెరలలోం గమ్మనీరున నూరు 
తలములపైం జేర్చి జలకమార్చి 
శివరక్ష యంచు మచ్చిక జలంబులు గొన్ని 
చుళకుకమాత్ర మొగంబు చుట్టుంద్రిప్పి 


యొయ్యనొాయ్యనం దడియొత్తి యుగ్గుచూపి 

తిరుగం దలయంటి చనుబాలం దెలివిగొలిపి 

నేత్రముల నంజనము నించి నిద్రవోవం 

బాడుం బొత్తుల సవరించి బాలు ధాత్రి. 53 


నీలస్తంభవిజ్బంభితోజ్వలహిమానీశుభసాధంబులో 
నాలోలంబగు తొట్టిమంచమున నాయ్యంజీర్చి జోకొట్టి యు 
య్యాలో జొంపల యంచు నూయంపుదురు శుద్ద్ధాంతాబ్దపత్రాక్షు లా 
బాలుం బాలశశాంక శేఖరకృపాసారీణు గారామునన్‌. ర్‌డ్త 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 14] 


తగిన విభుండు గల్గెనని ధారుణి హర్షమునొందెం గల్వపూ 
మొగడలవిందువంగదము ముందళటథికిన్‌ మొనసాంగె టేనికిన్‌ 
బెగడుపిత్తాణభావమునం బేర్చుట మానెం గృపావిలాసవ 
న్నిగమహయప్రభావగుణనిశ్చితుందై నృపసూతి యొప్పుటన్‌. ర్‌5్‌ 


ఉగ్గననిట్లు వల్కు విమలోష్టపుటంబులు విచ్చి సారెకుం 
బుగ్గననవ్వు రెప్పకవ పొందంగం జేయక చూచు దిక్కులన్‌ 
డగ్గథి జోలవాడెడు పడంతుల పాటలు నాలకించు స 
మ్యగ్గుణశాలియైన మనుజాగ్రణిపుత్రుండు బాల్యసంపదన్‌. 56 


జడలై తూలెడు పుట్టువెండ్రుకలు రక్షామాలికాబంధముల్‌ 

మెడ శార్జూలనఖంబు ముద్రికలచే మేకొన్న హస్తాంగుళుల్‌ 
కడుం జూపట్టిన మద్దికాయలును గల్‌ గల్లంచుం బాదంబులన్‌ 
నడువం బల్మెడుగజ్జెలుం గలిగి కన్పట్టున్‌ గుమారుండిలన్‌. 57 


అలికపట్టికమీంద నతులముక్తాఫల 
శ్రీకరంబగు రావిరేక మెజియం 
బాలబుగ్గలకాంతి మేలంబులాడుచు 
మద్దికాయలతళ్ళ్కు ముద్దుగురియ 
మణిబంధములయందు మట్టసంబగుచేంతం 
గనుపట్టు హస్తకంకణము లమర 
సిగ్గెబుంగని కటిసీమ నడ్డిగలు (గ్రు 
చ్చిన గట్టియగు కాంచి జిగిదొలంక 
తొక్కుంబల్కుల నమృతంబు పిక్కటిల్ల 
మురిపమంతయు లావణ్యగరిమ గాంగ 
నద్దులకు మద్దులొత్తంగ నల్లనడుచుం 
బడుచునవకంబు మీజినపాయమునను. 58 


142 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 


ఇంత వైభవమెద్ది? హిమశ్రైలనందనా 
ప్రమథనాధులుగన్న కొమరుసామి 
కిమ్మహాసౌభాగ్యమెద్ది? పులోమజా 
హరిహయుల్లన్నజయంత మూర్తి 
కీపాటి సిరి యెద్ది? యిందిరామధుకైట 
భారులు గన్న పుష్పాయుధునకు 
నీలాగు గారవంబెద్ది? కౌసల్యాద 
శరథేశ్వరులుగన్న ఖరవిరోధి 


కిట్టి గోమున నున్మిపట్టెట్టు దేవ 
కియును వసుదేవుండును గన్న కేలిమనుజ 
విగ్రహుండగు తైలోక్యవిభునకనంగం 


బెరుంగుంబుత్రుందు జనమనఃప్రియ మెలర్చ. 


అరంటిపండన నడుగెత్తు ననఘమూర్తి 
చెణకుంగోలకుం జేసాంచుం జిన్నితండ్రి 
యనుచు శుద్దాంతకామినీజనులు చెలంగి 
నడపు దిద్దంగ నడుచు భూనాథసుతుండు. 


నడుచుధర్మంబు పుడమిపై నడుపవేని 
తొలుకుంబలుకువిరోధులబలము లొలుకం 
బ్రోది నేనికకొమ్మున దాదిటొమ్ము 

ననె వివర్ధిల్లెం బ్రమథేశ్వరునిసుతుండు. 


జలధరమునకు సురధనుర్విలసనంబు 
కుంభఖిరాజంబునకు మదోజ్జుంభణంబు 
చంద్రునకు శారదారంభసౌష్టవంబుం 

బోలె జవ్వన మా రాజపుత్రుం బొదివె. 


60 


61 


62 


బ్‌ 


రబ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 143 


మాంసలాంసద్వయీమహిమ ముక్కంటినం 
దనమూంపురమునకు ననుం గనంగ 
దిగిభతుండాందండదీర్హహస్తంబులు 
భూమిజయస్తంభములో యనంగ 
శాస్త్రదృష్టికృతార్థచారులోచనములు 
సిరికిం బద్మంపుటోవరులొ యనంగ 
సాలమానమున నుత్తాలోజ్వలంబైన 
రూపు పౌరుషములప్రోవనంగ 


క్ష్రతధర్శ్మంబు దాన సాక్షాత్కరించి 

యుజ్వలాకారసంపద నొందె ననంగ 
సర్వజనతావిలోచనపర్వమయ్యె 

రాకుమారుండు యౌవనారంభవేళ. 63 


లబ్ధవర్ణశవోలంకారరేఖయై 
భాసిల్లు నాడిన భాషణంబు 
హరిణలాంఛనజూటచరణాంబుజములకు 
రోలంబపాకమై వ్రాలుమనసు 
హరిదంతకరిదంతపరిఘాతరములకు 
బలువెండితొడవులై వెలయుంంగీర్తి 
దర్చితాహితరాజదావానలమునకు 
ఘనవర్షధారయౌ ఖద్దధార 


ప్రచురయాచకలోచనోత్పలములకును 

విమలచంద్రాతపంబగు వితరణంబు 

గండుమీజుచు నా రాజగంధకరటి 

భాగ్యసౌభాగ్యవైభవోద్భాసి యగుట. 64 


144 


బ్‌ 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 


చదువక వేదశాస్తములు సమ్ముదమొప్పంగం జేసె సామునం 
గదియంగ హెచ్చి వచ్చి నసికార్ముకచర్మముఖాస్త్ర కౌశలం 
బొదవె నొకప్పుడున్‌ దడవకుండినం గానకళావిలాసముం 
గొదువ యొకింత లేక ఫణికుండలుపంపున రాజసూతికిన్‌. . 65 


ఎట్టిపల్కులనైన నింతశంకరకథా 
సౌరభంబుండిన సమ్మతించు 

నే చందముననైనం గాచి చక్కనజేయు 
శితికంఠుధర్మంబు కుతిలపడినం 

బసుబీడ్డనికినైనంబట్టి తత్వముం దెల్పి 
హరుందె దైవంబని తెరవుద్రొక్కు 

నీశుభక్తుండు కోరి యీరాని దడిగినం 
ద్రోయ కిచ్చును దృణప్రాయముగను 


వారినిధిం దోంచు బుద్బుదప్రాయమట్లు 

త్రిజగములు భర్గతేజోబ్టిం దేల నెజుంగు? 

గర్భశైవుండు కలిదోషగర్వహరణ 

భూరిసత్మీర్తి శ్రీముంజభోజమూర్తి. 66 


మత్తారాతినృపాలకంధరలు ద్రుంపం బుట్టి క్రొన్నెత్తురున్‌ 
హత్తన్‌ జిప్పిలుచెమ్మంగ్రమ్ము నసిధారాధ్వంబులే మెట్టి యు 
ద్వృత్తిన్‌ వచ్చును జిక్కువారక సమద్వీథిం జయశ్రీ, తదా 
యత్తత్వంబు వహించి చిత్రఘటనావ్యాపారపారీణ యై. 67 


తడవిండ్రవగ మాని తడవిండద్వవగ పూని 
మందోదయుండయ్యె మగధభ ర్త 

పదమంచు నదవంగం బదమంచు లవియంగ 
గునుకభ్యసించు నా కురువిభుండు 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 145 


అలములెత్తుటడించి యలములొప్పంగంబొంచి 
వనవాటికటునేంగె వత్సరాజు 

కలను సేయు చలంబు కలనులేక బలంబు 
నెజిందప్పి దిటదప్పె నిషధనాథుం 


డహహ! ఫాలాక్షశూలధారాగ్రశాత 
ముఖమహాఖద్గవల్లరీసఖభుజాహి 

సార్వభౌముండు ధైర్యసుపర్వకాద్రి 

రాజకంరఠీరవుండు ముంజభోజు కలిమి. 68 


మెట్టండెన్నండు నుగ్రధాటి రణకుంభిన్యగ్రభాగంబులన్‌ 
బట్టండెన్నండుం గేలం జూపలతటిత్పక్రూరబాణంబుతో 
ముట్టండెన్నండు మండలాగ్రము జయాంభోరాశి భూభర్త దా 
వెట్టిం గొట్టము చేయుచుండుదురు నిర్వీర్యాత్ములై శాత్రవుల్‌. 69 


సృటికశిలయందుం గలయంగం బ్రతిఫలించు 

దాసనపుంబూవు కెంజాయతళుకువోలెం 

దండ్రి గుణసారవిస్సూర్తి తనయునందు 

నాండునాంటికిం బర్వికొనంగవచ్చు. 70 


భసితముం బాముపేరుములు. బచ్చికరీశ్వరవృత్తి వేండి బ 
ల్విసము6 గరోటిపాత్రికయు వృద్ధతరంబగు నుక్షరాజమున్‌ 
నొాసలివిలోచనంబు విదనూకి శుభోజ్వల లక్షణంబులన్‌ 

బస నటియించు శంకరునిభాతి మనోహరసూతి పొల్పగున్‌. 71 


పరమపావనమనః పంకేరుహమునకు 
హరగాథ పరిమళ వ్యాప్తిగాంగం 

గమనీయ సత్మీర్తికల్పవల్లికి సర్ప 
విభుండు పెన్గూంకటి పేరుగాంగ 


146 


ఉద్భటారాధ్యచరిత్ర 


మానిత నిజభుజామందారశాఖకు 
దానోదకము పూవుందేనె గాంగం 

బ్రణుతనానానూత్నగుణరత్నముల కీశ 
భక్తవర్ణము లున్మిపట్లు గాంగ 


మండలాగ్రానలమునకు మత్తవైరి 
గేహినీబాప్పధారలాజ్యాహుతులుగ 
వసుమతీశ్వరకోటీరవజకలిక 
రాజనందనుండొప్పు హేరాళముగను. 


ఆ రాజన్యకులావతంసము భుజాయత్తాసికాలాహిచేం 
[్రూరారాతులప్రాణవాయు భరముల్‌ గ్రోలించుచో నెక్కుత 
న్నారీలోచనపద్మపత్రములలోనం బల్విషం బిట్టి చి 
'త్రారంభం బతడందెకాక మథి యెందైనం (గనం) బోలునే? 


జలజవదనలు మీనలోచనలు చక్ర 
వాకవక్షోరుహలునైన వసుమతీశ! 
కన్యకాసింధువులు ప్రేమ గడలుకొనంగం 
జెట్టవట్టిరి లక్షణ వ్రేష్టునతని. 


వినయమునన్‌ వివేకమున విక్రమసంపద సాధులక్షణం 

బునం గొదయింతలేక ఫణిభూషణు సత్క్భప గల్లి విశ్వభూ 
జన నుతిపాత్రు నింపలర సాగరకాంచికి నాథుం జేసెంద 
జ్ఞనకుండు శ్రైలదంతికిటిసర్పవిభుల్‌ ప్రమదంబు నొందంగాన్‌. 


'ప్రాయమునం గొంచెమయినన్‌ 

న్యాయము భుజశక్తి నరవరార్శుండు మిగులన్‌ 
గాయు దవానలకీలా 
ప్రాయప్రబలప్రతాపబహుళాతపముల్‌. 


(72 


78 


(/ద్వ 


(7/5 


76 


ఉద్భటారాధ్యచరిత్ర 


ముదియువటభూజమందున మూలబలము 
పదిలముగ నూడ లొయ్యనం గదియురీతి 
జరఠనృపుం బాసి తత్పుత్రుం దరుణుం బొదవె 
మూకప్రాపయి యందంద ముట్టి కొలువ. 


తల్లిగల ప్రజలకైవడి 

బల్లిదుండగు నతని బాహుబలమున ధరలో 
నెల్లజనులు మోదించిరి 

చల్లనయై రామరాజ్య సౌఖ్యముం గనుచున్‌. 


నరవరుం డేల “శతాయుః 

పురుష” యనెడు వేదవాక్యమునంబ్రజ బ్రదుకున్‌ 
ధరంగొండ్రవేయం బండున్‌ 

దొరంగున్‌ వర్షంబు సావితో నెయ్యెడలన్‌. 
హృత్పృథమేచక యయ్యును 

దత్పార్థివుఖద్దయపష్టి ధవళయశశ్రీ 

నుత్పాదించున్‌ బ్రధిత ర 

పూతృలగంధిస్మితంబు నొగిలె ననుక్రియన్‌. 
హరుందడు జగంబుల నుండంగ 


హరునందు జగంబు లుండ నాత్మ నెలింగి భా 
సురవిజ్ఞానాంబుధి భూ 


పురందరుండొ యనంగ ముంజభోజుండు వెలయున్‌. 


నుతసుగుణశాలియగు తన 

సుతునందు ధరిత్రి నిలిపి సాబగొందుట హృ 
ద్లతిం గనుంగొని ప్రమథేశ్వరుం 

దతివయుం దాం గాశికకును నరిగెడు నెడలన్‌. 


147/ 


(7/7 


786 


(79 


80 


8కే 


82 


148 


ఉద్భటారాధ్యచరిత్ర 


భవసంభవసాౌఖ్యంబుల 

చవులొల్లక కుబుస మూడ్చుసర్పము పోలెన్‌ 
దవులూడిచి ప్రమథేశుండు 
సవినయసుతుంబల్కు నిట్టి చందముతోడన్‌. 


చదివితి నాల్గువేదములు శాస్త్రము లాజఖుందదన్యవిద్యలున్‌ 


సదభిమతోక్తదక్షిణల జన్నములన్నియు నాచరించితిన్‌ 


వ 


దుది నిను గూర్మి బంధుజన తోయజసూర్యునిం గంటిం బుత్రుంగాం 
గొదువ యొకింతలేక కనుంగొంటి నిహంబునం గల్గుసౌఖ్యముల్‌. 84 


చాలందనిసితి నిందుల సౌఖ్యలబ్ది 

గరిమతోం గాలుకేలాడుకాలముననె 

విశ్వపతి నీశుం గాశికావిభు భజించి 
యుల్లమున నున్న యుడు కాజి యుండవలయు. 


శవైశవంబునం జదువును జవ్వనమున 
భోగసక్తియు వార్థకమున మునీంద్ర 

వృత్తి నిలుచు టయును మీంద విపులయోగ 
కలనమై ద్రోచుటయు మనకులమునడక. 


కావున యేను గాశింగజకంఠు భజించి సమస్తపాప వి 

ద్రావణజాహ్నవీసలిలధారలం దోంగెదం బుట్టువుం దిగం 
ద్రావటకై మదుద్యమము దప్పదు నిక్కము మామకాజ్ఞ నీ 
భూవలయంబు తొంటిన్సృపపుంగవులట్టులం (బోవు నందనా! 


దొరకు నిరంతరపుణ్యము 
పరోపకారమునం గరము పాపము వచ్చున్‌ 
బరపీడనంబుచే నని 

వరువడి నయశాస్త్రవిదులు పలికిరి వత్సా! 


85 


86 


8/7 


వవ 


ఉద్భటారాధ్యచరిత్ర 1409 


కావున పరోపకారమె 

వేవిధములం జేయుబుద్ధి విడువకు పాపై 

కావాసము పరపీడన 

మౌ వీడుము తత్ష్రసక్తి యార్యస్తుత్యా!. 89 
నయకావ్యున్‌ మతిగీపష్పతిన్‌ 'బ్రబలసేనాపోషసేనాని న 
వ్యయగాంభీర్యపయోనిధాను శుచితావ్యాసక్తిగాంగేయు స 
త్యయమప్రోద్భవు ధైర్యహేమగిరి సంధాజామదగ్భ్యుం దయో 
దయరామున్‌ సచివాగ్రణిన్‌ బెనుపు తత్తత్మార్యసంసిద్ధికిన్‌. 90 


గోపకుండావు నల్లనం గుస్తరించి 

యొయ్య నాయ్యన దుగ్ధంబు లొడుచుకరణిం 

'బ్రజలచిత్తంబు గందని పగిది నడచి 

ధర్మవర్తనమునం గాంచు ధనములనఘ! ర 


ఎంత యపరాధ మంతయు నెగ్గుసేయు 

విధివిధం బెట్టులట్లనె వేల్పు లగ్ని 

ఫలము చేకొను నందాంకం బట్టినట్టి 

పని విసర్జింపం గార్యసంభావ్యబుద్ధి. 99 
అని ప్రమథేశ్వరుండనేక ప్రకారంబులం దనకుమారునికి 
నీతివిద్యాప్రకారంబెటింగించి తన యుద్యోగంబునకుం బరితపించు 
నతని నుచితవచనంబుల నూజడంబలికి ధర్మవత్నితో 
నవిముక్తంబునకు నవిముక్త ప్రయత్నంబునం జనియె నంత. 93 


తండ్రి విరక్తుదై మునిమతంబునం గాశికిం జన్నపిమ్మటన్‌ 
దండ్రియు,6 దల్లియుం, గురుండు, దాతయు, దైవమునై మహీప్రజన్‌ 
దీండ్రవహింపం (బబోచు నరదేవశిఖామణి వైరిమండలం 
బాండ్రను బిడ్డలన్‌ విడిచి యద్రిమహాగ్భృహముల్‌ భజింపంగాన్‌. 94 


150 ఉద్భటారాధ్యచరిత్ర 


ఉ. ఆదిమ శైవలక్షణసమాచరణాత్ముండు ముంజభోజ భూ 
మీదయితుందు వారిధులు మెరగ మధ్యమలోక మేలుచున్‌ 
సాదులం బేదలన్‌ విభవసాంద్రులం జేయుచు నుండి యొక్కనాం 
డా దివిషన్నదీమకుటు నాత్మం దలంచుచుం బల్బ్కునీ క్రియన్‌. 95 


క. ఈ కాంతలు నీ తనయులు 
నీ కాంచనరాసులెల్ల నెన్నండు ధ్రువముల్‌ 
గాకుందడుటెలింగి బుధులకుం 
గాకోదరరాజహారుంగని మనవలదే? 96 


క. చదివియు వివేకమెజుంగక 
మదమున హరకథలు చదువమజచిన మూఢున్‌ 
గుదియింపవె యమకింకర 
పదభిదురకలోరఘోరపాతములు తుదిన్‌. 9/7 


క. శ్రీకంధర పదజలజా 
లోకనవిముఖాత్ములైన లోకులమొగ మా 
లోకించిన ప్రాజ్ఞుల కా 
లోకింపంగవలదె లోకలోచనమూర్తిన్‌. 98 


క. అని తోంపుచున్న యదినా 
మనమున నట్లయ్యు మమత మానదు సుత దా 
ర నికాయంబులమీందట 
మునుకొని మున్నెట్టికర్మములు సేసితినో. 99 


క. ఈ విషయానుభవంబులు 
పోవిడుమని తెలిపి చెప్పి పురహరుంగొలువన్‌ 
ద్రోవ కనుపించుపుణ్యుని 
దేవుంగాం జూతునొక్కొ ధీమార్గమునన్‌. 100 


ఉద్భటారాధ్యచరిత్ర 


సద్దురునాథకటాక్ష స 

ముద్దతకారుణ్య లాభమునం గాక తగన్‌ 
హృద్గోచర మెట్లగు దివి 
షద్దంగాధరుపదాంబుజద్వయి నాకున్‌. 


అహికంకణుపాదాంభో 

రుహములు గనువాండ సద్దురుని కృపకతనన్‌ 
వహియింపంగ నోపని దు 

స్సహ సంసృతి యిదియు నొక్క సౌఖ్యముకొజకే! 


అరసి యెంతటి వారికి నందరాని 
నీలలోహితపదమహానిధిం గనంగం 
దత్వవిదుండైన దేశికోత్తంసు సదయ 
మగు కటాక్షాంచలంబు దివ్యాంజనంబు. 


చేవ సంసారభవసుఖక్షితిజమునకు 
నావ కలుషాంబునిధి తారణంబునకును 
ద్రోవ దుర్లభతరముక్తిదుర్లమునకు 
శ్రీమదారాధ్య పాదరాజీవసేవ. 


151 


102 


1093 


104 


కాయము శారదాంబుదనికాయమువోలెం దలంప నథధ్రువం 


బాయువు భఖిన్నకుంభగతమైన జలంబుగతిన్‌ వసించు నీ 


ప్రాయము సత్త నాందగదు పంచమ(?) వాసరభోగ్య మింక నా 


కాయజవైరిం జేరుటయె కర్ణము నాకు గురూక్తి పద్ధతిన్‌. 


ముక్కంటిమూర్తి యిదియని 

నిక్కంబుగం దిలిపి చూపనేర్చుగురుండు నా 
కెక్కడంగలిగెడి దైవమ! 

అక్కట నా ప్రార్ధనంబు నాలింపంగదే! 


105 


106 


152 


ఉద్భటారాధ్యచరిత్ర 


అను విచారంబుతోడ నన్యములు నెవ్వి 
యును సమీక్షింప నొల్లక మనసులోనం 
దగిన దేశికునరయు నద్ధరణినాథుం 
డొక్కరే యిట్లు కలగాంచె నక్కజముగ. 


అక్షమాలావిభూషితుం డరుణజటుండు 
సాంద్రభసితాంగరాగుండు శైవుందొకండు 


తెరువుం జూపంగ నరిగి భూవరుందు నడిచె 


ఖండపరశుని నగరంబు వెండికొందడ. 


107 


1086 


ఇట్లఖిలజగన్మండనంబగు నక్కొండలటేని నధిరోహణంబు చేసి 
తదీయంబులగు బహువిశేషంబులకు. బ్రతోషంబుం బోషింపుచుం 
ద్రోచి చని యథోచితప్రకారంబున నందికేశ్వరానుగ్రహంబు వడసి 
జ్యోతిర్మయంబగు చేతోజదమను దివ్యభవనంబున సొచ్చి 


సప్తకక్ష్యాంతరంబులు గడచి యగ్రభాగంబున. 


ఖరకరహిమకర వైశ్వా 

నరదీప్తుల ధిక్కరించి నానాదిశలన్‌ 

బొరి బొరిం బొదివెడి యొక ఖీ 
కరతేజము గాంచి ధరణికాంతుం డంతన్‌. 


అధికతరసంభ్రమంబున నంగకములం 
బులకజాలంబు చెమటయు నెలకొనంగం 
బొగడ డగ్గజ లోంగి యబ్బ్భూమివరుండు 
చిత్రరూపంబువోలె నిశ్చేష్టుండయ్యెం. 


ఇట్లు నివ్వెజగందియు నెట్టకేల 
కు నరనాథుం దచలభక్తిధనుండు గాంగ 
నమ్మహోదారతేజంబు నక్షిమార్గ 


మునకుం గోచరముగం జేసి యనుపదంబ. 


109 


క! 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 153 


చందనోజ్జ్వలశివాస్త్సమండలముం బోలు 
వెలిగుబ్బమూపురం బలమువాని 
వెండిగుబ్బలిచక్కి నుండియు నఖిలంబుం 
దానయై యున్న చందంబువానిం 
బెనుబాము రెడ్దిగంబున మించి వలయాచ 
లావృతక్షితివోలె నమరువాని 
భసితచర్చాసముల్లసితుండై చంద్రికా 
న్విత హిమాచలమూర్తి హెచ్చువాని 
జదలందుథిమిన రే టేనియొడల వడియు 
నమృతసేకంబుచేతం బ్రాణములు వడయు 
విధుశిరోమాలికలు చేయు వేదపాఠ 
మునకు మోదించువేల్పుం గన్గానియె నృపుండు. 118 


ఆ మునిమానసాంబుజ విహారమరాళు నగేంద్రకన్యకా 
స్వామింద్రయీమయాత్ముం బురుషత్రయమూర్తి జగన్నివాసు నా 
శాముఖసంచరదృృహుళసాంద్రశరీరమహస్సమూహు ఫా 
లామృతభానుమౌళిం గొనియాడె మహీరమణుండు మ్రైొక్కుచున్‌. 114 


తనుం బ్రస్తుతించు భూవిభుం 

గని కరుణారసము దొలుక గౌరీవిభుం డ 

ల్లనం జేరం బిలిచి యిట్లని 

యొ నిబవిడదశనాంశువులు ముఖేందునిం బొదువన్‌. 115 


ఇటు రమ్మర్భక! నీ మది 

ఘటియిల్లిన చింత విడువు కలిగెడు నీకున్‌ 
గుటిలభవబంధపాశ 

(త్రుటనసమర్థుండు సద్దురుండు వెజవకుమీ! 116 


154 


ఉద్భటారాధ్యచరిత్ర 


నాచేతం బనుపువడి శై 

వాచార్యవతంసు. డుదృటాహ్వయుం డిపు డీ 

భూచక్రంబున నున్నాం 

డా చతురాత్మకుండు నీకు నగు గురుందధిపా. 1 


అను వృత్తాంతంబుం గలి 

గిన కలంగని మేలుకాంచి క్షితిపతి చిత్తం 

బున నానందాద్భుతములు 

కనుపట్టంగ నుండె నంతంగడచనె నిశియున్‌. 118 


ప్రాతర్వేళ సమర్హక్షృత్యములు నిర్వర్తించి ధాత్రీవిభుం 

డా తారాధిపమౌళి రాత్రి కలయం దాయాయిచందంబులం 
బ్రీతిం బల్మినపల్కు లార్యులకుం జేపన్‌ జెప్పినన్‌ వారలున్‌ 
జేతోవీధుల విస్మయిల్లి నృపునాశీర్వాదముల్‌ మున్నుంగాన్‌. 119 


పలుకుదురిట్లు వింటివె నృపాలశిఖామణి! నిశ్చలంబుగాం 
దెలిసినవాండ వీశు భవదీయమనోరథముల్‌ ఫలించుటల్‌ 
తలంప విచిత్రమే గిరిసుతాహృదయేశుండు భక్తులైన వా 

రల కరచేతిలోని సురరత్నము గొంగుపసిండి యారయన్‌. 120 


కలలోనం గంటిం జంద్రశ 

కల భూషణుననుట యొక్క కడిందియె నీకుం 

గల శంభుభక్తి యేరికిం 

గల దిప్పటికాలమున జగన్నుతచరితా! 121 


ఈవు కృతపుణ్యుండ వీవు తలంచినసంకల్పంబు నిర్వికల్పంబుగా 
వఫలియించు సంశయుంబు వలవదని ధరాబృందారకులు 
భూపురందరుచేత సంభాలితులై యథేచ్చంబుగా జని రంత 
ముంజభోజుండు దాంగన్న సుస్వప్నంబునకు నచ్చెరువందుచు నిది 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 155 


నిక్కంబగునాకో యనుచు శంకరుండు నా పాలం గృపాలుం డగునొ 
కో యనుచు ననేక ప్రకారంబుల మనోరథపరంపరాపరతంత్రుందై 
యుండె నక్మాలంబున నొక్కనాండు ముక్కంటియానతిం దలమోచి. 

1020 


పుట్టె నె గురుభర్త భువనాద్భుతము గాంగ 
నాగేంద్రహారుమానసమువలన 
నుండె నే యాచార్యమండలేశ్వరుండు భూ 
మందడనంబగు ముదిగొందయందుం 
గట్టె నే దేశికాగ్రణిచేతంగంకణం 
బలఖేచరుల దైన్యమపనయింపం 
గాంచె నే యారాధ్యపంచాననుం డన్య 
మతవిభేదక్రియాచతురబుద్ధి 


గరిమ నెలకొల్చె నే యయ్యగారి టేండు 

తరలకుండంగ ధర శైవధర్శవృత్తి 

యట్టి శ్రీయుదృటస్వామి యరుగుదెంచె 

రాజకుంజరుండగు ముంజభోజుం గుఠించి. 1298 


భసితోద్దూళితదేహకాంతులు శరత్రాలేయభానుప్రభం 
బసచేయన్‌ బహుశైవలక్షణములన్‌ భాసిల్లుట న్మూర్తి శాం 
తిసముల్లాసము నాం దలిర్చి యట ధాత్రీనాథునాస్థానరం 

గ సమీపంబున నిల్చి నుదృటుండు శ్రీకంఠాపరాకారుండై. 124 


చట్టలుం దానురక భువిం 

బుట్టినక్రియం దేజిరిల్లు పుణ్యుని గురురా 

ట్పట్టాభిషిక్తుం గన్నుల 

పుట్టువునకు ఫలము గాంగ భూపతి గాంచెన్‌. 125 


156 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 


పాయకుందినవాండొ ప్రాగ్భవమునందు 
నల పురారాతి తెలిపినందెలిసినాందొ 
అట్లు వచ్చిన గురుమూర్తి నతండ యుదృ్భ 


టాహ్వయుండు గాంగం దలంచె నయ్యవనివిభుండు. 


మనమానందరసామృతైకకలనన్‌ మత్తిల్లం గంరీరవా 
సనముం బూర్వనగంబుడిగ్గురవియోజండిగ్గి పాపొాఘమ 
ద్దనమున్‌ దద్దురుసార్వభౌమునిపదద్వంద్వంబుం గోటీర ర 
త్ననికాయోల్లలదంశుమంజరుల చేతన్‌ గప్పె రాజిమ్ములన్‌. 


ప్రణతుండై యిట్లు మాంపాహి పాహి పాహి 
యనుచు బులకాంచితాంగుండై పలుకునృ్ఫపతి 
లేవ నియమించి యా గురులింగమూర్తి 

పెట్టె శివరక్ష యంచు సంప్రీతి భూతి. 
అహితాంతకుండగు ధరణీ 
మహిళారమణుండు శంభుమానసపుత్రున్‌ 
విహితసపర్యారచనా 


ప్రహృష్టుం గావించె వినయభాసురుండగుచున్‌. 


శరదిందుచంద్రికాచారుప్రభాలబ్దీ 
యఖీలదిక్కులు నిండి యమరు వాని 
నిత్యప్రసాదమానిత దేహసంపత్తి 
మించి చూపరుల బొంకించు వాని 
అతిశాంతనిజకటాక్షాంచలసామగగి 
తలంపులోపలిశుద్ధిం దెలుపు వాని 
అమృతధారారవాక్యశ్రేణిం బశువుల 
నైనం దజ్ఞులం జేయం బూను వాని 


126 


12/ 


126 


129 


ఉద్భటారాధ్యచరిత్ర 157 


పాపపుంజంబు విరియింప నోపు వానిం 

బుణ్యముల పుట్టినిల్లనం బొల్పు వాని 
సకలశైవాగమార్థలక్షణధురీణు 

నలఘువిజ్ఞాను నుదృటుం బలిం నృపుండు. 180 


వింటి నటమున్నయా ము 

క్కంటికృప న్నిన్ను నేండు కౌతుక మొదవన్‌ 

గంటి భవాంబుధి గుల్భము 

బంటి సుమీ నాకు నింకం బరతత్తనిధీ! 181 


ఆదిబ్రహ్మకపాలభూషణుం ద్రిమూర్యాత్మున్‌ శివున్‌ వహ్నిచం 
ద్రాదిత్యానిలభూమరుత్పథిపయోయజ్వస్వరూపున్‌ జిదా 

మోదున్‌ శంభు భజించి యోగిజనతాముఖ్యుండవై యున్న నీ 
పాదాబ్దంబులు గంటిం బాశములచేం బట్టూడి శైవాగ్రణీ! 132 
అజతుల్యహరమహత్త్వము 

నిజముగం దెలియంగనోపునేర్చును గనమిన్‌ 

గుజగుజయగు నా చిత్తం 

బు జనస్తుత! బుద్ధి చెప్పి ప్రోవవె నన్నున్‌. 193 


అఖిలాత్మవేది వింద్రియ 

సుఖదూరుండ వాదిశైవచూడామణి వు 

న్ముఖమంత్రఫలుంద వాగమ 

సఖబుద్ధివి దేవ! నీవు సామాన్యుండవే?. 134 


ఏమి తపంబుచేసి పరమేశ్వరు నే క్రియంగొల్చినాండనో 

యే మునుపంటిపట్టువున నిట్టిగురూత్తము నిన్నుంగంటి మ 
తృామిత మబ్బెం బాపములు గ్రాంచితి ముక్తికురంగలోచనా 
కోమలదృగ్విలాసములు గొల్లలు వట్టుదు నింకమీందటన్‌. _ 185 


158 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 


శివలింగము ధరియింపని 

యవివేకికి నిహముం బరము నంద దనుచు వే 

దవిదులు చెప్పంగ విని విని 

తవులుదుం జింతాభరంబు తత్వార్ధనిధీ! 1386 


కావున లింగధారణప్రకారంబును గురుశిష్యవర్తనంబును 
శివార్చనావిధానంబును సవిశేషంబుగాం జెప్పి నన్నుం గృతార్భుం 
జేయవే యనుచు. బునఃపునః ప్రణామంబులు గావించు 
నృపసార్వభౌమునకు గురుసార్వభౌముం డిట్లనియె. 187 


క్షితివర! నీ యత్నము మె 

చ్చితి మల్ల తలంపు వలయు శ్రీకంధరుపైం 

గృతపుణ్యుండ వీవు మహా 

యతిగణ్యుండ వీశుభక్తి మరగినకతనన్‌. 138 
ఈ యంగన లీ యాత్మజు 

లీ యర్థము లీ దళంబులిన్నియును దృణ 

'ప్రాయములు సేసి మదిలో 

నా యిందూత్తంసు నిలిపి తద్భుతమధిపా! 189 


భూరిసువర్జపుష్పములం బూజ యొనర్చినవాండ వీవుకా 

మారి మురారిబాణుం ద్రిపురారి మఖారి గజారిం బాపసం 
హారి ననేకజన్మముల నట్టి విధంబొనగూడకుండినన్‌ 
వారిజసూతికైనంగనవచ్చునె శంకరుభక్తి భూవరా!. 140 


హరునకర్పింపని యన్నంబుం గుడుచుట 
కుల్సితోచ్చిష్టంబుం గుడిచినట్లు 

భవుని కర్పింపని పానీయమానుట 
మానక యాసవంబానినట్లు 


రబ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 159 


శివునకర్పింపని పువుదావి (గోలుట 
కుణపధూపం బోలిం గ్రోలినట్లు 

శంభుభక్తుండు గాని జడబుద్ధినంటుట 
గెంటక చండాలునంటినట్లు 


పశుపతికిం గాని పుణ్యంబు పట్టుటయును 

బాపములు సేయు యత్నంబు పట్టినట్టు 

లనుచుం బ్రాజ్జులు విజ్ఞాన మతిశయిల్ల 

నన్నితెజింగులం బూజింతు రష్టమూర్తి. కేశ 


ఉత్తమకులజుండై గుణ 

వత్తముండై వేదశాస్త్రవరశబ్దార్థా 

యత్తమతి నిజముగల లో 

కోత్తముంగురుంజేరవలయు నుర్వీనాథా! 142 


(్రద్ధాభక్తిసమృద్ధిం బ్ర 

సిద్ధుండై చెప్పినట్ల చేయుచు నెందున్‌ 

[గ్రుద్ధుండుగాక శాంతియ 

సిద్ధాంతముసేయువాండు శిష్యతకుం దగున్‌. 143 


శివదీక్ష లేక మోక్షముం 

దవులండు జనుందెంతవాందడుం దనయంతనె య 

ట్లవుగాన భక్తిగలిగిన 

భవదూరుండు లింగదీక్ష భజియింపందగున్‌. కేడ్వడ్త 


ధరణీశ! విను లింగధారణంబునకును 
వివరింతుంగాలంబు విశదఫణితిం 

గడు యోగ్యములు శరత్మాలవైశాఖముల్‌ 
జ్యేష్టఫాల్గుణమార్గశీర్షసంజ్ఞి 


160 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 


తంబులు నెలలు మధ్యమములు మాఖంబు 
నాషాధమాసంబు నగుం గనిష్ట 

ములు వైత్రమును బుష్యమును భాద్రపదమును 
'శ్రావణంబును నవరంబులయ్యె 


నుత్తమంబగు సూర్యచంద్రోపరాగ 

కాలముల నిందిరంబగుకాలమైన 

ధవళపక్షంబు బహుళపక్షవశమైనం 

బంచమియు గ్రాహ్యములు సుమ్ము భవునిం బూన. 145 


చవితి నవమిని షష్టి నష్టమిని బున్న 

మను చతుర్దశి దీక్షకు ననువు గాదు 

కడమ తిథులుత్తమములు శంకరు భజింప 

నింక నక్షత్రయోగ్యత నేర్చరింతు. 146 


మంచిది రోహిణి మఖ లెస్స యది యుత్త 
మము పునర్వసువు పుష్యమగు హితంబు 
మృగశీర్నమును గ్రాహ్యమగు హస్తప్రస్తుత 
ప్రథితంబును మృనూరాధ యుత్త 
రోత్తరాఫల్గునులుత్తరాషాఢయు 
శాస్రోక్తములు సాధుసమ్మతములు 
రేవతి ముఖ్యంబు భావింప మూలయు 
నర్దంబు హరదీక్ష కవనినాథ! 


రాసులందునం జరమైనరాశి విడిచి 
మానితంబగు నచలితంబైనయదియ 
గురుబుధోదయకాలంబులురగహార 
ధారణమునకుం దగం బాపదూరగతుల. కేశ 


ఉద్భటారాధ్యచరిత్ర 


ధరణిప! ఇట్లు దోషరహితంబగు కాలమునందు నంవికే 


161 


శ్వరు ధరియించుపుణ్యుడు రసాస్థలిం జేతెందుబంటి డొల్చి పెం 
పరయంగం బూర్వపాంసువున నాసుషి రాస్యముం బూద్చి యందుపై 
నిరవుగ నొక్కవేది రచియింపందగున్‌ నలుమూలలేర్చడన్‌. 148 


ఆ యరుంగుమీంద వాతి 

ళ్లాయతముగ నాలుగమర నతిరమ్యముగాం 
జేయందగు శృంగారా 

ధేయంబగు మంటపంబు ధీరవిచారా! 


విలసితగోమయజలముల 
నలికిన తన్మంటపమున నైదగువర్ణం 
బుల బియ్యముచే స్థండిల 


మలవజపంగవలయు నుజ్జ్వలాలంక్రియతోన్‌. 


మహితపుష్పోపచారసామగ్రిచేత 
నిగ్గుదేరెడి ముత్యాలముగ్గుచేత 
ధూపదీపాక్షతాదిబహూపచార 

రచనచే నొప్పునందు సంరంభమెసంగ. 


కనకకృతములొందడెం గాక వెండినయొందెం 
గాక రాగివొందెంగాక మృణ్మ 
యంబులొందెం గల్గినవి పంచకలశంబు 
లమరమూర్తి నిలుపనగు నరేంద్ర! 


అలఘునవాంశుకాకృతములై తగు తత్మలశంబు లన్నిటిం 


తం 


152 


గొలంకునం జెర్వునంగలయకుత్సిత తోయములందు వేళకుం 
గల యవి మంత్రపూర్వకముగాం గొని నిండంగం బోసి వాని లో 


పల మణులెవ్వియైననిడి పై నవతంతుగవాక్షముద్రికల్‌. 


158 


162 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 


సవరించి చూతపల్లవ 
నవదూర్వాంకుర కనత్మనకనాగదళా 

ది విశేషభద్ర వస్తువు 

లవిరళముగ నిలుపవలయు నందులలోనన్‌. 154 


ఇట్లు తీర్థాంబుపూరితంబుగాందత్సమంచితకలశపంచకంబున “ఓ 
మాపస్సర్వ” యనువేదమం[త్రం బావహపించి సకలమంతధత్ర 
సారంబును మునిజన మనఃకమలకర్ణికా పుష్పం ధయంబునగు 
పంచాక్షరం బున్ముఖంబుగావించి యీశానతత్పురుషాఘోర 
వామదేవసద్యోజాతంబులనంబరంగు వామదేవువదనంబులకు 
నలంకరణంబులై యైదును నాలుగు నెనిమిదియుం బదుమూండు 
నెనిమీదియు ననంగలుగుసంఖ్యం బ్రఖ్యాతంబులై విశిష్టంబులగు 
నయ్యష్థాత్రింశత్మళాసంస్మరణంబు సేయుచుంబూర్వోక్తంబగు 
తండులస్థండిలంబున నుత్తరాఖిముఖుందడై గురూత్తముండు 
కృత హోముండును, స్వస్తికప్రశస్తుండును, విభూతివట్ట 
భాసురుండును నగుశిష్యునకు నంగన్యాసకరన్యాసంబు లాచరించి 
త్రివారంబు తత్మలశవారి నతని యుత్తమాంగంబు ప్రోక్షించి 
యక్షణంబ. 155 


ఆ పంచకలశంబులందు నొక్కటి శివ 
కుంభంబుగాంయబూని కోరి తీర్ధ 
సలిలధారలు చల్లి తొలంచి గంధాక్షతం 
బులచేతం బూజించి నలుచెజంగుల 
నాల్గుకుండలు నించి నడిమికుంభంబున 
క్షీరంబు పోసి ప్రాచీస్థితంబు 
దక్షిణస్థితము నుత్తరసంస్థితంబును 
బశ్చిమస్థితమునై పరగువాని 


ఉద్భటారాధ్యచరిత్ర 163 


తోను బెరుంగును, నెయ్యిని, దేనియయును, 

బంచదారయు. గ్రమమునంబాదుకొల్చి 

హెచ్చి యష్టాంగధూపంబు లిచ్చి శంఖ 

కాహళాదికముల (మైోంత గడలుకొనంగ. 156 


స్వస్తిక విస్ఫతంబగు కూర్మాసనంబు నిర్మించి ప్రాణప్రతిష్థా 
గరిష్టంబులగు మంత్రంబులు తంత్రపూర్వకముగా నుపన్యసించుచు 
శంఖముద్రా ముద్రితకరాంబుజుండై తచ్చిష్యునుద్దేశించి “ఆవయో 
స్పిద్ధిరొ స్వ్పనుచుం దన్మస్తంబు హస్తంబునం గుస్తరింపుచు “నయమ్మే 
హస్తో భగవా” ననువేదమంత్రంబుతోడ నీ రంధ్రతేజోవిరాజి 
తంబును అశేషపాశత్రుటనాకరృణి మూర్తియును, విజ్ఞాన 
ప్రజ్ఞాప్రదర్శన దీపాంకురంబును, గంధపుష్పాద్యుపచార 
పూజితంబును హృద్యనైవేద్యప్రహృష్టంబునగు జ్యోతిర్లింగంబును 
“న కదాచిద్వియోజయే” త్తనుచుంబుష్పాంజలిపూర్వకంబుగా 
వినయైకధురీణుండగు నతనికి నగ్గురుండు ప్రాణలింగంబు 
చేయువలయు నిది లింగధారణప్రకారంబు. 157 


అన విని హర్వాశ్రులు కనుం 

గొనలం దళుకొత్త రాజు గురురాజునకున్‌ 

బునరభివాదనములు ధృతి 

నొనరిచి యిట్లనియె వినయయుతమానసుండై. 158 


తెలిసితి లింగధారణవిధిన్‌ గురువల్లభ! గుర్వనుజ్ఞకున్‌ 
దొలంగక శిష్యుండెల్లపుడు ధూర్జటిలింగము నెట్టిరావులన్‌ 
నెలకొనం జేయంగావలయు నీ మది నన్లరుణించి యాదరం 
బొలయంగం జెప్పవే యనుడు నుద్భటుండున్‌ నృపుం బల్కు నీ క్రియన్‌. 159 


164 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 


పొక్కిలందునైన భుజమధ్యముననైనం 
గేలుదమ్మినైన మౌళినైనం 
గంఠసీమనైనం గఅకంఠు ధరియింపం 
దగు నృపాల! నాభిదిగువం దక్క 


నావుడుం దద్దురుమణితో 
భూవిభుండిట్లనియె భోగిభూషణ! యమృత 
ప్లావితయగు నీ వచన 

శ్రీ వీనులంబొరసెం గంటిం జిరసౌఖ్యంబుల్‌. 


భక్తులగువారియెడం గల్పపాదపంబు 
పొడవుగనియున్న ని న్నొాత్తియడుగ వెజఖవ 
భసితరుద్రాక్షధారణప్రాప్తమైన 

పుణ్య మెయ్యది వివరించి ప్రోవు మనుడు. 


సర్వావస్థ్టలయందును 

సర్వేశుని లింగమూర్తి సౌభాగ్యకళా 
నిర్వాహకు ధరియించిన 

సర్వజ్ఞుల కిందు నందు సౌఖ్యము దొరకున్‌. 


హరకంఠరముఖులు సంయములును మనువులు 
నెలకొల్పి రీశాను గళమునందు 
బ్రహ్మవిష్ణుసురేశపావకాదులు దాల్చి 
రుత్తమాంగంబుల నూర్ధ్వరేతు 
నక్షప్రాదశిలాదహరదత్త ముఖ్యులు 
వహియించిరి నుదుళ్ల వామదేవు 
శక్తులు నందికేశప్రభృత్యాత్మవే 
దులు పూనిరురముల నలికనయను 


160 


1693 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 165 


కొమరుసామి భృంగి కుంజరాస్యుండు మొద 

లైన భక్తవరులు హరు ధరించి 

రధికభక్తియుక్తి నాత్మీయకరపద్మ 

పుటములందు భూమి భువననాథ! 164 


అన్నృపుతోడ నిట్లనియె నాగమతత్త్వవిదుండు దేశికుం 

డెన్నండు నేర్చినాండవు మహీవర! శైవరహస్యముల్‌ గనన్‌ 
మొన్నంటివాండ వింతియ విమూఢులకీసమయంబు దుర్లభం 
బెన్న మహావివేకనిధి వీవు కృతార్థుండ వెన్నిరీతులన్‌. _. 165 


కపిలయును గృష్టవర్ణయుం గంబునిభయు 

ధూమయును జూతపల్లవతామరుచియు 

నైనగోవులు గడివెట్ట నంది తెచ్చి 

భూతి చేయంగవలయు. బ్రభూతవహ్ని 166 


సంతతైశ్వర్యముల్‌ సమకూర్చుటకుం దానె 
హేతువై యునికి విభూతి యనంగం 
గవిసి పాతకములం గదిసి మెసంగం జాలి 
ప్రఖ్యాతి గలుగుట భస్మమనంగ 
శరదిందుచంద్రికాసారకాంతులు మీఠి 
భాసనంబొందుట భసిత మనంగ 
శాకినీడాకినీసర్పాదిభయము చే 
రంగనీక రక్షింప రక్ష యనంగ 


నాపదలనెల్ల క్షరణంబు నందంజేయం 

జాలుమహిమం బకాశించి క్షార మనంగ 

బూది యాహ్వయపంచకంబునం దలిర్చ్భు 

ఫాలలోచన ఫాల నేపథ్యకలన. 167 


166 


స్పీ 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 


వెండియు. గపిలకృష్ణధవళరక్తధూమవర్జంబులం దగుపూర్వోక్త 
ధేనువులు నందయు సుభద్రయు సురభియు సుమనయు సుశీలయు 
ననంబరగు వీని గర్భంబుల నావిర్భవించి ప్రఖ్యాతయగుట విభూతి 
భూతనాథుండు సద్యోజాతంబున వహియింపుట విభూతి 
యనియును, వామదేవంబున ధరియింపుట భసితంబనియును, 
నఘోరంబున భరియింపుట భస్మంబనియును, దత్పురుషంబున 
నవధరింపుట క్షారంబనియును నీశానంబును నెలకొలుపుట 
రక్షయనియును బేక్షణీయయై వర్తిల్లుచు మోక్షలక్ష్మీదరహసిత 
సుధానిష్యందంబు నానందంబగు వినుము. 168 


కైకొనందగు సర్వకాలంబుల విభూతి 
నైమిత్తికములం బూనంగవలయు 
భసితంబు రక్ష దాల్చ్బంగ యోగ్య మాయాయి 
యర్హక్షృత్యంబులయందు భస్మ 
మనువగుం బూయం బ్రాయళశ్చిత్తముల మోక్ష 
విధుల సంభావ్యయై వెలయు క్షార 
మిది భూతినిర్ణయంబింక విను రుద్రాక్ష 
మహిమ వర్ణింతు నిర్మలగుణాధ్య! 


అలికనయనుండు మున్ను సురారిపురము 

లోరదృష్టికిరాం జూచుచుండ నతని 

నయనముల రాలు బాష్పసంతతులు ధరణి 

వ్రాలి రుద్రాక్షములుగాంగం బ్రబలె నధిప! 169 


శిఖనాక్కటియు మూండు శిరమునముప్పది 
యాజు మస్తముచుట్టునందుం గంఠ 

పీఠ్రి ముప్పదిరెండుం బృథులవక్షోవీథి 
నేంబది పదునొండు నేను బాహు 


ఉద్భటారాధ్యచరిత్ర 167 


శాఖల షద్వయసంఖ్యలం జేతుల 
నొందొండు నాజూజు నొండుచెవుల 

నవతియుం బదియునునాల్లు రెండులు నుప 
వీతసూత్రంబున విధిసముక్త 


మార్గమున రుద్రమణులు ధీమంతులైన 

వారలకుం దాల్బవలయు భూవలయనాథ! 

యెన్ని దాల్చినం దత్ఫ్సలం బెన్నం దరమె? 

( ధాతకైన చక్షుశ్రవోనేతకైన. ) 170 


తలంచినం గన్న విన్నం గరతామరసంబులనంటినం దనూ 
ఫలకమునందుందాల్చిన నభంగురముక్తికురంగలోచనా 
చలదలసప్రసాదితలసద్వలమాన కటాక్షవీక్షణం 

బులం బరితుష్ణుం జేయుం దుదిం బూరుషు రుద్రమణుల్‌ నృపాగ్రణీ! 171 


అన విని చరితార్థుండై 

జననాథుందు గురుకులాబ్టిశళి నుదృ్భటు న 

రృనలందనియించి దీక్షకు 

ననుకూలుండగుచునుండె నక్కాలమునన్‌. 172 


కుసుమితకాశ మంబుధరగోపనధూరనభస్సకాశ ము 
ల్లసితమరాళి సస్యఫలలాభవిజ్బంభితపామరాళి శ్రీ 
విసృమరసారసంబు హృతవిభ్రమసింధురసారసంబునై 
యసదృశలీలంబొల్బె శరదాగమ మాగమనార్దమార్గమై. 173 


కలువపూంగోల యలదేంటికలికినారి 

నెనయుపుంద్రేక్షుధనువుతో నెక్కుదోచి 

దర్చకుండేచి విరహిచిత్తములు గలంచి 

గారవెట్టుచునుండుం దత్మాలమునను. మే//డ్త 


168 


ఉద్భటారాధ్యచరిత్ర 


తొల్లి కలంగిన కొలంకులనెల్లం దేర్చి 

తనరు కుంభజునున్నతి ధార్తరాష్ట్ర 

వినుతమై యొప్పెం గుంభజవిలసనంబు 

ధార్తరాష్టులచేం బ్రస్తుతంబు గాదె. 175 


కలువలకమ్మదావి నొడికంబుగం గైకొని పద్మకాననం 

బులకడ గుంపుగట్టి కనుమోడద్చి నయంచల జిక్కమొత్తముల్‌ 
జలితములయ్యెం గావునం బ్రచారముం జూపి పరిభ్రమించి రా 
త్రుల శరదాగమంబున మరుచ్చిశువుల్‌ విధురళ్ళిం దోంగుచున్‌. 176 


కురిసెన్‌ గరిమద మంచులు 

మొరసెన్‌ రాజనముదొండముక్కునడియె వే 

విరిసెం జలదంబులు దివి 

నెరసెన్‌ యామినులం జంద్రనిర్మలరోచుల్‌. [1 


హెచ్చి పగరలమీంద దండెత్తు నృపుల 
సైన్యహయములఖురరజశ్చయము దమకుం 

బ్రాణవిభుందైన వారాశి నజుగం జేయం 

గాంచి చిక్కినగతి నదుల్‌ కార్యమొందె. 178 


మెజుంగులు దీటుకొల్పుచనుమిట్టలం గమ్మజవాదితావులన్‌ 
బిటిందికిం ద్రోయువాసనల బేడిసమీలహసించుకన్నులన్‌ 
వజలుకృషీవలాత్మజ లవారణం బాడుదు రిందువంశజుల్‌ 
చెఅకును రాజనంబుంగలచేలకడన్‌ శరదాగమంబునన్‌. 179 


సకలజనులకు లోచనోత్స్పవము సేయం 

జాలు తత్మాలమున రాజచంద్రమూర్తి 

ముంజభోజుండు శివలింగమును ధరింప 

యత్నమొనరించె నుదృటుననుమతమున. 180 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 169 


పాటింపందగు నాదువిన్నపము హృత్పద్మంబులం జాహ్నవీ 
జూటుం దాల్చిద శుద్ధపంచమి మహీశుల్వేగ మీ ర్వచ్చి నా 
చోటన్‌ సతృప సేయంగావలయు నంచున్‌ విశ్చవిశ్వంభరన్‌ 
జాటంబంచె నతండు గాలరులచే శైవోత్తమ్రేణికిన్‌. 181 


ఆ నృపువిన్నపంబు హృదయంబుల మిక్మిలిం బూని ప్రాప్తపం 
చాననసన్నిభుల్‌ శమదమాధ్యులు దేశికపుంగవుల్‌ దృఢ 
జ్ఞానులు నేలయీనిన ప్రచారములన్‌ జనుదెంచి రాత్మ తే 
జోనిహతంబులై నొరిగి సూర్యమరీచులు విన్నవోవంగాన్‌. 182 


మిక్కిలికన్నుచేత నొకమేటిత్రిశూలము పాంపసొమ్ములున్‌ 
జక్కెరవింటిజోదుమయి సానను రాచినచందనంబు మే 
నిక్కువగాంగ నుండునాకయింతియుం గల్దిన వేల్చుదామయై 
యక్మమనీయమూర్తులు ప్రియంబున పల్లకి కేగి రయ్యెదన్‌. 183 


ఈ యందమ్ముల వచ్చిన 

యా యయ్యలపదసరోరుహములు గడిగి భూ 

నాయకుండు పూజచేసె ము 

దాయత్తస్వాంతుండగుచు నంచితభక్తిన్‌. 184 


ఇట్లు భయభక్తులమర విధీరితార్చ 

నములం దము సంతసిలం జేయునలినవైరి 
కులశిఖాప్రమథేశునికొడుకు సకల 

దేశికులు దీవనలం బ్రస్స్తుతింతు రిట్లు. 185 


సింధుబల్లహురీతి శ్రీపతిపండితు 
మరియాద ధూపదమాచిదేవు 


170 


ఉద్భటారాధ్యచరిత్ర 


నట్లు మహాకాళుననువున నల్లక 
ల్మదబ్రహ్మలేవం గక్కయవిధమున 

శూలదబ్రహ్మయ్య చొప్పున బిబ్బ బా 
చనలీల వీరనాచాంకుపోల్కి 

కదిరెరమ్మయగారికైవడిం దెలుంగేశు 
మహణయ్యచందాన మాచిరాజు 


కరణి మౌళిగమారయ్యగతిం దెలుంగు 
జొమ్మనార్యునివడువున సురియచౌడు 
పగిది బసవేశ్వరునిమాడి భక్తియుక్తి 
శంభుం బూజించి బ్రదుకు రాజన్యచంద్ర! 


అనుచు దీవించి భూపాలు నాదరించి 
మహిమ నిల కేంగిరగ్గురుమండలేశు 
లమ్మహీభర్త తమకిచ్చు నమితవస్తు 
సముదయమునకు మదిం బ్రహర్షంబు నిండ. 


అంతట సాగరకాంచీ 

కాంతుందు శ్రీకంఠుం బూనంగల్యాణవిధా 
'కాంతమగుదినము చనుదే 

నెంతయు హర్షించి పురి సమిద్ధవిభూతిన్‌. 


అలంకరించుటకు ఫణిహారులచేతం జాటంబంచిన. 


కట్టిరి మణితోరణములు 

పెట్టిరి ముత్యాలముగ్గు పృథులధ్వజముల్‌ 
చుట్టిరి నసౌధంబులం ద 

త్పట్టణమునం బౌరులెల్లం దమతమయిండ్లన్‌. 


189 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 1/1 


ఆ వేళ బహుళశృంగా 

రావాసములై చెలంగె నద్భుతభూతిం 

దేవాలయములు సద్దురు 

దేవాలయములును భక్తిదేవాలయముల్‌. 191 


ఆ పుణ్యదివసంబునందుం 'బ్రభావతీ 
సంభవుందవితథారంభుందగుచుం 
గమనీయతీర్టోదకములందానంబాడి 
వెన్నెలనురుంగుల విన్నంబుచ్చు 
రమణీయశుభ్రవస్తములు మెచ్చుగంగట్టి 
భసితాక్షమాలికోద్భాసి యగుచు 
నసమాక్షు ప్రతివచ్చు నతులమూర్తుల శైవ 
లాంఛనధరుల నల్లన భజించి 


శంభులింగంబులకుం బ్రపూజలు ఘటించి 

తన గురూత్తంసుచేంబ్రసాదంబు వడసి 

యరిగె బహుతూర్యరవము లంబరము వొదువ 

భర్దదీక్షకుం దగు మంటపంబు గుటిచి. 192 


అట్లు చనిచని యా ఖండలకోదండదండంబునం దొరంగు ప్రభా 
మండలంబు గండదడంచు నగణితతోరణంబులవలనను శాత 
మన్యవ శిలాశకలకీలితంబులై యకాల తమోజాలంబు 
విశాలంబుగాం గలిగించు నలఘునలభులవలనను, మధ్యందిన 
మార్తాండ మండలంబుం గోడగించి విజ్బంభించు శాతకుంభ 
కుంభంబులవలనను, నాశావకాశంబులు వాసించు కాలాగరు 
ధూపమాలికలవలనను, వలనుమిగిలి విశుద్ధకామ ధ్వజాంచల 
గండూషితసుధాంధస్సింధు పయోభరంబును జతుర్ద్వారభాసురం 


1/72 


రబ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 


బును, జతురశ్ర విసృతవేదికంబును, సమస్త ప్రశస్తతీర్గోదకపరిపూరిత 
కలళపంచకంబును, గాంతాకరార్పిత కర్పూరనీరాజనాది 
విరాజితంబును, గమ్రామపల్లవ ప్రముఖ నిఖిలభద్రపదార్థసార్థ 
(కసేక్షణీయంబునునగు దీక్షామంటవంబు.6 టబవేశించి 
యథాకాలంబును యథాశాస్త్రంబును నగునట్లు విభూతిపట్ట 
'హోమాది కృత్యంబులు గుర్వనుజ్ఞ నఖర్వభక్తి నానరించి 
వినిద్రాస్వాంతుండై ధరణీకాంతుండు మహితమంత్రధారాసారంబుం 


గర్జపుటీకుటుంబిగా నాకాంక్షించు నవసరంబున. 193 
సాక్షాదలికాక్షుండగు 

నక్షయపుణ్యాత్ముండైన యగ్గురునాథుం 

దక్షుద్రమంత్రవిద్యా 

రక్షితుంచేయం దలంచి రాజోత్తంసున్‌. 194 


వామాంకవిన్యస్త వామేతరకరాంబు 
జయు నవరకోోత్పలయుతవామ 
హస్తయు (శాంతయు) నగు తన ప్రియకాంత 
మెజుంగారు పాలిండ్లమీందిచాయ 
డాకేలు తా మెడ(?) మైకొల్పి చొక్కుచుం 
బరశువు మృగమును వరము నితర 
శయముల ధరియించి సాంద్రసర్వాకల్ప 
భాసమానాంగుండై పరిఢవిలి 


లలితనూత్మారణాంశులు తొలుకరించు 
మేనంబుష్పాస్తవిలసనోన్మేషమమర 

హారిపద్మాసనాసీనుండైన పార్వ 

తీశుం బ్రాసాదపంచాక్షరీశుం బొగడి. 195 


ఉద్భటారాధ్యచరిత్ర 1/3 


పరశువు ఖద్దమున్‌ నిశితబాణము శూలము దక్షిణస్ఫుర 
తృరముల పైందనర్ప హితఖండనఖేటధనుష్క్మపాలమున్‌ 

బరువడి వామహస్తములపైం జెలంగన్‌ నలువారుమేను ఖీ 
కరవదనంబుంద్యక్షములు గాంచనవర్ణజటల్‌ తలిర్చంగాన్‌. 196 


కరయుగళంబునన్‌ భుజయుగంబునంగర్జ్ణయుగంబునం బదాం 
బురుహయుగంబునం గటిని బొల్పుగళంబునంబార్వసీమలన్‌ 
శిరమునంగుక్షి నాల్గుపది జిహ్వంగరాబ్దములన్‌ వహించు శ్రీ 
భరితు నఘోరమూర్తి మనుభర్త నఘాంతకుంబ్రస్తుతింపుచున్‌. 197 


వెండియుందక్కిన శివమంత్రంబులంగల సారంబుంబరి[గ్రహించి 
గురుండు శిష్యునకు నుపదేశించిన. 198 


ఒనర నిశావసానసమయోదితభాస్మరునందు నుండి చ 

య్యాన దిగి దీప్తి ఫులజలజాంతరముం దగంజొచ్చునట్లు పు 
ణ్యనిధి యనంగ నొప్పు గురునాథుమొగంబున నుండి మంత్రవి 
ద్య నృపుమొగంబుంజొచ్చి విమలాకృతి నగ్నికణావదాతమై. 199 


గురుమంత్రవిద్యచే నృపు 


కరస్థలాధీన కాలకంధరలింగో 
దరముంటబ్రవేశించె మనో 


హరమగు నొకదివ్యతేజ మద్భుతభంగిన్‌. 200 
ఇట్లు కృతలింగధారణుందై ధరణీరమణుం డజగవబాణాసన 
పూజా పరాయణుందై. 201 


త్రిణయన! భక్త సులభ! స 

త్వనిలింపాత్మక! దయావివర్ధన! నాపై 

ననురాగం బొదవంగం జ 

య్యన నీ లింగంబునందు హత్తుము వేడ్మన్‌. 202 


1/4 


ఉద్భటారాధ్యచరిత్ర 


అలధరణీధరకరవర 
నిలయ! మహైశ్వర్యధుర్య! నిటలాక్ష! విని 
ర్మలదేహ! పార్వతీప్రియ! 


నెలకొను మీ యాసనమున నెయ్యముతోడన్‌. 


గానప్రియ! విష్ణుకళ 

త్రా! నిరుపమ! నిత్య! రాజరాజసఖ! హరా! 
సూనాశుగహర! గైకొను 

భానుశశాంకాగ్ని నేత్ర! పాద్యము దీనిన్‌. 


మధుమథనదృగర్చితపద 
విధిశీర్షసరోజభేదవిధిచణహస్తా! 
విధుకాంతవర్ద! శివ! జగ 

దధినాథ! పరి[గ్రహింపు మర్ధ్యము దీనిన్‌. 


అణిమాదిగుణాన్విత! భవ! 

ఫణివల్లభహార! దివిజభర్భనమన్యా! 
గణనాథ! నీలలోహిత! 
'ప్రణుతాచమనీయకంబుంబాటింపు దయన్‌. 


తుహినగిరిదుహితృపాణి 

(గ్రహణప్రీతాత్మ! భూతగణవృతరాజీ 

వ హితశతకోటితేజో 

మహిత మదిం బొదలు విహితమజ్జనలబ్టిన్‌. 


అజ్ఞానతిమిరభాస్మర! 
విజ్ఞానవిలాసజనక! విశ్వేశ్వర! స 
ఠా 
ర్వజ్ఞ! నిజభక్తవత్సల! 
ప్రజ్ఞాధిక! కొమ్ము వస్తరాజము దీనిన్‌. 


208 


206 


20/ 


ఉద్భటారాధ్యచరిత్ర 


విపరీతవికృతఫణివర! 

ఉపనిషదర్ధస్వరూప! యోగిజన ధ్యే 

యపద! సువర్ణకృతంబగు 
నుపవీతముందాల్పు మిదె సముజ్వలమూర్తీ!. 


జన్మజరామృత్యురహిత! 

చిన్మయ! లోకేశ! యీశ! శీతాంశుకళా 
భృన్మకుట! గంధమిదె ప్రే 

మ న్మము మన్నించి కొనుము మఖవిధ్వంసీ!. 


పవనశిఖితరణిశశిజల 
సవనకృదాకాశభూమిసంభృతమూర్తీ 
భవభూధరవిదుర! సదా 

శివీ యీ యక్షతలమీందంజిత్తం బిదవే. 


పంచానన! రుచిధిక్సత 

పంచానన! విజిత! దేవపతిసంస్తుత్యా! 
పంచాననావతర! హర! 

పంచటప్రేతేశ! పువ్వు లుంచెదం గొనుమీ! 


శ్రీకంఠ! దివ్యవైభవ! 

ప్రాకట...మనూ త్తరనివేశరతా! 

లోకాధీశ్వర! సురసిం 

ధ్వాకల్ప! ప్రధూప మిది ప్రియంబునంగొనవే!. 


పాపహర! దేవదేవ! వి 


రూపాక్ష! కృపాకటాక్ష! రుద్ర! మహేశా! 
తాపత్రయ సంహారక! 


దీపము లర్చింతు దయ మదిం గనుంగొనుమీ!. 


1/5 


210 


1/76 


ఉద్భటారాధ్యచరిత్ర 


దందధరమథన! కుందలి 

కుండల! దివిషన్మహీధ్రకోదండ! సుధీ 
మండలనీరజవన మా 

ర్తాండా! నైవేద్య మిది ముదంబునంగొనవే!. 


లంబోదరజనక! బుధా 

లంబ! విరూపాక్ష! మోక్షలక్ష్మీప్రద! చ 
ర్మాంబర! యంబరకుంతల! 

తాంబూలము మీకు నర్పితంబగు మా చేన్‌. 


అక్షీణపుణ్య! సవనా 

ధ్యక్ష మహోక్షేంద్రవాహ! ధరణీరథ! ప 
ద్మాక్షాశుగ! నేంజేయు ప్ర 

దక్షిణములు చిత్తగింపు దయ నిగమహయా! 


శ్రీకంధర! మునివల్లభ! 
మాకాంతవనీవసంత! మలహర! రమణీ 
యాకార! నమోవాక్యము 

చేకొను నే నీ కొనర్హుం జిరతరభక్తిన్‌. 


అని షోడశోపచారము 

ల నిటలనేత్రుని భజించి లాలితపుణ్యాం 
బునిధథియగు ముంజభోజుండు 
గనుంగొనియెన్‌ దత్‌ క్షణంబు కల్యాణంబుల్‌. 


జితపాశదేశికోత్తమ 

కృతదీక్షుండగుట నిట్లు కృతకృత్యుందై 
క్షితివల్లభుండు రెండవ 

శిలికంఠరుండు పోలె నఖిలసేవితుం డయ్యెన్‌. 


215 


216 


19 


20 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 1/7 


ఉక్తదక్షిణనారాధ్యు భక్తిం దలంచి 

సకలజంగమగురురాజళైవ సముద 

యముల నర్జ్దసపర్యల నలరంజేసి 

నిత్యసాభాగమయమూర్తి నెగడె నృపుండు. ఐ221 


మానితమూర్తి భూపతి యుమాపతి నీ గతిం బ్రాణలింగముం 
గా నొనరించి పుణ్యములకందువంగాంచి దయార్దచిత్తుందై 
మానుషలోకముం బెనుచు మంజులకీర్తులు మిన్నుముట్ట వి 
ద్యానిధి నుదృటుం గురుకులాగ్రణి రాజ్యధురీణుం జేయుచున్‌. 222 


పులు దుది విధాత యాదిగం 

గలవిశ్వమునందుంగాలకంఠుండు గౌరీ 

లలనామనోహరుని మదిం 

దెలిసి యతండేలు వసుమతీవలయంబున్‌. 223 


భూరివివేకంబు పుట్టినప్పుడె పుట్టెం 
గాకున్న నారులకుంగలదె యిట్లు? 
బుధపోషకేలియుం బుట్టినప్పుడె పుట్టెం 
గాకున్న నారులకుంగలదె యిట్లు? 
పుణ్యంబుం దెలివియుం బుట్టినప్పుడె పుట్టెం 
గాకున్న నారులకుంగలదె యిట్లు? 
భూతదయాప్తియుం బుట్టినప్పుడె పుట్టెం 
గాకున్న నొరులకుం గలదె యిట్లు? 


బుద్ధియును బుట్టినప్పుడె పుట్టి నెనరుం 

గలసి కాకున్న నారులకుంగలదె యిట్టు? 

లనుచు నఖీలంబుం దనుం గొనియాడుచుండ 
బల్లహాదులరీతింబ్రాభవముందాల్సి. 224 


1/78 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 


కామక్రోధములంద్యజించి మమతన్‌ ఖండించి శైవాగమ 
ప్రామాణ్యంబు పరి[గ్రహించి ధరణీ భక్తాళలిసంరక్షణన్‌ 
సామర్థ్యంబున యోగివర్తనమునన్‌ సంపూర్ణవిజ్ఞాన సం 
ధామాన్యస్థితి మించె భూపతి సమస్తంబున్‌ మదిన్‌ మెచ్చంగాన్‌. 225 


అరిసంహారము శైవనిర్ణయకథావ్యాస క్తియున్‌ సద్దుణ 
స్ఫురదత్యద్భుతధర్మసంగతియు నేప్రొద్దున్‌ వెలిన్‌ లోన ని 
రృరతన్‌ బెంపువహింప రాజసమునన్‌ భాసిల్లు నా వల్లకీ 

పుర మింపొందంగ ముంజభోజుండు బుధాంభోజాతహంసాక్చృతిన్‌. 226 


నలినీపత్రము నంటని 

సలిలకణంబట్ల తగులు చాలించి ధరా 

స్థలి నిట్లు ప్రోచు హిమకర 

కులసంభవుండైన రాజగురుం డీకరణిన్‌. సన 


సుక్షేతంబునంబదనున 

నిక్షిప్తంబైన విత్తు నెజి నీయెడ నా 

యక్షీణమంత్రవిద్య మ 

హక్షణకరలీలంబొదలె నవనీశ్వరుండున్‌. 228 


ర 


ఇట్టి శిష్యునింజూచి గురుం డిట్లనియె. 2౨2౦ 
సమసుఖమోదియై వినయసంగతుందై శుచితాభిరాముందై 
యమరిన నీ తెజంగు సుగుణాధ్యువశంబగు మాద్భ శేరితా 
ర్హమనువు మీందనుం బ్రబలినట్టి తెజంగును గూర్చు నారికే 
ళమునకుం బోసినట్టి సలిలంబు విధంబున భూపురందరా! 280 
సమపక్షపాతనిశ్చలభక్తియుక్తి ధ 

ర్మార్థకామంబుల నాదరించి 


ఉద్భటారాధ్యచరిత్ర 1/9 


దుష్టనిగ్రహమును, శిష్టరక్షణమును 
నిత్యకృత్యములుగా నిర్వహించి 
్రకృందనాదిసారవిదూరభోగంబు 
లొలసి యొల్లమిగాంగ నొందంజాలి 
అప్రమత్తత్వంబు నంది బాహ్యాభ్యంత 
రముల శాత్రవులగర్వంబడంచి 


జలధివలయితవసుమతీస్థ్టలము నొక్క 

పురముంబోచు తెజంగునంబోవ నేర్చి 

యొప్పు నినుంబోల నేర్చు నే యొక్కరుండు 

భూరిరుచిరాజ! శ్రీముంజభోజరాజ!. 23౩1 


నీవంటి శిష్యుకతమున 

నావంటి గురుండు నిత్యనవ్యయశత్రీ 

శ్రీవంటి యఘపయోనిధి 

నావంటినకరణిం గడుచు నరనాథమణిీ! 232 


శిష్యుండు పాపము చేసిన 

దూప్యస్థితి గురునింజెందుందోరపువీంకన్‌ 

శిష్యుండు పుణ్యము సేయన 

దూప్యస్థితి గురునింజెందుం దోరపువీంకన్‌. 2౩8౩ 


కావున శిష్యుని పుణ్యపాపంబులు గురునితలయవియ కాన 
యుత్తమశళిష్యుండు గలుగుట గురునిభాగ్యంబ శిష్యుండనుత్తముం 
డగుట గురునిదౌర్భాగ్యంబయని వేదవిదులు చెప్పుదు రీవు 
సచ్చిష్యుండ వగుటంజేసి మా కదృష్టంబయ్యె నదియునుంగాక. 284 


180 


ఉద్భృటారాధ్యచరిత్ర 


ఏలరే? మున్ను భూపతులనేకులు రామ యయాతి ముఖ్యు ల్రీ 
నేలయ నీవు ప్రోచునది నేలయ యిట్టి యశంబు నిట్టి యు 
త్తాలతరప్రభావమును దన్పృపు లొందిరె! నీ క్రియన్‌ మహీ 
పాలలలామ! నీకయినభాగ్యము వర్ణనసేయ శక్యమే. 235 


నీవున్‌ జేరమభూనరాదులగతిన్‌ నేత్రత్రయోద్బాసి లో 

కావాసుం గరిచర్శ్మవాసు భువనైకారాధ్యు నిమ్మేనితో 

సేవావృత్తిం బ్రసన్నుం జేసి దిశలన్‌ శ్రీపూర్ణ సత్మీర్తి పు 
ణ్యావేశంబున నిల్చ్బగాం గలవు తథ్యం బిందువంశా(గ్రణీ! _ 286 


అనుడుం గృతప్రణాముందడయి యగ్గురు నిట్లనిపల్కు ముంజభో 
జన్ఫపతి యిట్లనం దగునె శైవగురూత్తమ! నీ కృపారసం 
బునం దగంజెట్టుగట్టు ననువొందుట చిత్రమె మంగళంబు లె 
ల్లను సుకృతాధిపుం గొలుచు లాభముగల్లినంగీర్తి గల్డదే? 237 


చెలంగి పుత్రనిర్విశేషంబుగా నన్నుం 

'బోచు నీ ప్రభావమునన కాదె 

ఇట్టివైోభవంబు నిట్టి సౌభాగ్యంబు 

దొరకె నాకు నిఖిలగురువరేణ్య! 238 


వారక (వ్రేలునాకి యుపవాసఫలం బెడలించునట్లు ని 
స్ఫారములైన యిజ్జగతిసాఖ్యములన్‌ మది దూర్వ్యమొంది వి 
స్తారియఘంబు దూరమని శంక వహించియు మీ యనుజ్ఞకుం 
దారక పూనినాండ వసుధాభరమున్‌ గురుచంద్రశేఖరా! 289 


సేవకలోకముం బొదలంజేటయుకై చరకల్పభూరుహ 
శ్రీవహియించు నీ పదముంజేరినవాండంగృతార్థుంజేసి సం 
భావనంటబోవు నన్ను భవబంధముపైందగులూద్చి నావుడున్‌ 
భూవరుంషగ్రమ్మజణం బలుకు భూసుతుండుదృటమూర్తి యీక్రియన్‌. 240 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 181 


అన్న! విశ్వాసమొనరించు మస్మదీయ 

వాక్యమున సంశయము మాని వసుధం బెద్ద 

కాల మభిరక్షణము చేసి కడు భజింపం 

గలవు కైలాసనాథు శ్రీకంఠు నభవు. లశ] 


అని యుదృటారాధ్యుండు ప్రియశిష్యుండగుప్రభావతీతనయు 
వైరాగ్యంబునకుంబరిహారంబు గఅపి రాజయోగిలక్షణంబులం 
(బ్రేక్షణీయుండవగుమని నియమింపుడు నప్పుడమి టేండును “గురో 
రాజ్ఞాం న లంఘయే” త్తను న్యాయంబున నజేయభుజాభుజగాధి 
నాథుమై ధరావరారోహ విశ్రమింపం జేసి ప్రజావనసమర్థుండయ్యె 
నిట్లు. 242 


ఇందుశేఖరముచే నే మూర్తి దీపించు 

నా మూర్తి దానయై యతిశయిల్లి 
ఇభచర్మపటమున నే మూర్తి గొమరారు 

నా మూర్తి దానయై హరువుచూపి 
యిల రథంబుగంబన్ని యే మూర్తి జయమొందు 

నా మూర్తి దానయై యనువుమిగిలి 
యిక్షుధనుర్భ్శూర్తి నె మూర్తి పైెంబూయు 

నా మూర్తి దానయై యయముగల్లి 
యున్న యుదృటగురునాథు నుగ్రకలుష 
కరటికంఠీరవస్వామిచరణయుగళి 
తనకు నిహపరఫలసిద్ధిజనని గాంగ 
భూమిం బాలించు శీముంజభోజమూర్తి. బ24డ3 


182 


ఉద్భటారాధ్యచరిత్ర 


వరహృదయకమలకర్ణిక 
గురుచరణద్వయము నిలిపి కువలయరక్షా 

చరణమునం బొదలుం బ్రమథే 

శ్వరతనయుండు ముంజభోజజనవిభుండెలమిన్‌. లడ్తడ్త 


చరలింగమూర్తియగు నా 

గురుదేవుని సింహపీఠిం గోరికనిడి త 
చ్చరణాంభోరుహములకునుం 

బరిచర్య యొనర్చు నవనిపతి యనుదినమున్‌. 245 


అంత మనంబులోనం బ్రియమారందలంచు మహాత్ముం డుదృటుం 
డంతకవైరి తన్చిలిచి యాత్మం గఠోరతరోక్తి శప్తలై 
చింతంగలంగుఖేచరులంజేర్చు మదాకృతి నంచుం దొల్లి య 
త్యంతదయార్దచిత్తుండయి యా గతి నాడినమాట లీ క్రియన్‌. 246 


నిలిచెంధారుణి శైవధర్మము సమున్న్మేషంబుతో దుర్మతం 

బులు బౌద్ధాగమముఖ్యముల్‌ సదలె శ్రీపూర్జాత్ముండై శంభు ప 
జ్ఞలజాతద్వయభృంగ మీతండన నోజన్‌ ముంజభోజక్షమా 
లలనాధీశుండు నాదు శిష్యుండయి యుల్లాసంబు నొందెం ధృతిన్‌. 247 


మజియుం దక్కినపను లర 

మజ యొకయింతయును లేక మలహరునాజ్ఞన్‌ 

నెలి ఫలియించె ధరాస్థలి 

నుజక వసింపంగ నాకు నుచితంబగునే? 248 


వలదా యింక లలాటనేత్రపటుతీవ్రకూరశాపానలా 

ర్చులచేంటబ్రేలుచు నా నిమిత్తమున దూరూపంబులం బాయంగాం 
గలమంచుం గడుం గాంక్షలంబొదలు తద్దంధర్వులన్‌ బ్రోవ వా 
రలు నోలిన్‌ సమయాబ్దముల్‌ గడపి రోర్వంజాలి నీచత్వమున్‌. 249 


ఉద్భటారాధ్యచరిత్ర 183 


అని కృతనిశ్చయుండగుచు నగ్గురుకుంజరుండొక్కనాండు పా 
వనసలిలంబులం దడిసి వచ్చి విశుద్ధతరస్థలంబునం 
దనుపమభస్మరుద్రమణు లాదిగం గల్గిన శైవచిహ్నముల్‌ 
మనమలరంగం దాల్చి పురమర్దనలింగముంబ్రాణలింగమున్‌. 250 
హస్తాబ్దంబున సంగ్రహించి వరపద్మాసీనుండై జాతవే 
దస్తారాధిప భానుభానువులకున్‌ దానైక్యుందై యొప్పు త 
న్నిస్తంద్రోజలమూర్తిపై విషయముల్‌ నెక్కొల్సి యోగంబుచే 
మస్తోద్భేదము చేసి జీవితముసంబంధంబుంద్రోచెన్‌ వెసన్‌. 251 


ఆ మహాయోగి బ్రహ్మరంధ్రాంతరంబు 

వెడలె శతకోటిరవిదీప్తివిలసనంబు 

గలుగు తేజం బొకండు తత్మరతలేశ 

లింగమును గూడి హరుంబొందె లీల నెగసి. 252 


జితభవబంధనులగు త 

త్ఫుతు లధికులు శాస్రసరణితోం దత్తనువున్‌ 

చతురతశళైవజ్ఞానా 

హుతిగా భావించి రంత యోగ్యప్రాజ్ఞుల్‌. 2583 


అమ్మహనీయమూర్తి తనువందలిధూమము సర్వదిక్కులన్‌ 
[గ్రమ్ముచు మీంద రాలు నమరద్రుమనిర్దతపుష్పవృష్టి గం 
ధమ్ములతావి గెల్చి వటధామవిహారుల నప్పిశాచబ్బం 
దమ్ములంగప్పె నీలజలదప్రతిపక్ష మహస్సహాయమై. 2ర్‌డ్త 


సిద్ధరసమున వేధించు చెనంటిలోహ 

దళము లమలసువర్ణత్వకలన వెలుంగు 

నట్లు ఖేచరు లుదృటునంగధూమ 

సంగమునంజేసి శంభువేషములు గనిరి. 255 


184 


బ్‌ 


ఉద్భృటారాధ్యచరిత్ర 


బాలప్రవాళరుక్పాటచ్చరంబులౌ 
జడల సైంధవకళల్‌ బెడంగుకొనంగ 
బంధురపరిణద్ధకంధరాంతరములం 
బసిమిదేరెడి చేందువిసములమర 
ఘనకవాటాభవక్ష్యపీఠికలమీంద 
నెరకొన్న పెనుపాంపసరులు బెరయ 
శరదథభ్రవిభమాకరవి[గ్రహంబులం 
గంతుభస్మాంగరాగములు [గ్రమ్మ 


వజలుడాకాళ్లయందు వైవస్వత ప్ర 
తాపసంక్షోభకరబిరుద ప్రకీర్ణ 

ముద్ర లింపొందందద్రుద్రమూర్తిందాల్చి 
నిలిచె గంధర్వతతి వెండిరుచులు చెలంగి. 


ఆ గురుండిట్లు దేవరయందునైన 

రాత్రి గంధర్వపతి చిత్రరథుండు వచ్చి 
తెలివితోడుత నెందైనందిరుగ నట క్రి 
తంబు చని వేమజలి వటేంద్రంబు డాయ. 


కాయలు రాల్చిన మావిడి 
సోయగమున నిట్లు మిత్రశూన్యంబగుచున్‌ 
దూయని తద్భూజముంగని 


హా యనుచున్‌ గుండె పగిలి యతివిహ్వలుందై. 


25/ 


2586 


పిలుచుం జుట్టల బంటులన్‌ సుభటులన్‌ బేర్లుచ్చి యందంద లోం 
గలంగుం దూజు విధాత నన్నుంగరుణం గావంగ రావే సురా 

చలకోదండ! యటంచు మైొక్కుంబొరలున్‌ సర్వంసహన్‌ గన్నుం గో 
నల నథ్రుల్‌ జడిచూప బిట్టారలు గంధర్వేశ్వరుండెంతయున్‌. 259 


ఉద్భటారాధ్యచరిత్ర 185 


మోచితి నుగ్రశ్రాపభరమున్‌ శతదివ్య సమంబులన్నియున్‌ 
జూచితి నష్టభోగములు చూచినవారలు నవ్వ నుద్భట 
శ్రీచరణాంగధూమములు చెందుట గానమి యీనునంతకున్‌ 
గాచి వృకాలికిచ్చిన ప్రకారము దోంచె మదీయసిద్ధికిన్‌. 260 


తమ తలంచిన యత్నంబులు 

సమకూరుచునుండు నెపుడు సత్మర్ములకున్‌ 

దమ తలంచిన యత్నంబులు 

సమకూరవు దుష్టకర్మసంఛన్నులకున్‌. 261 


నమ్మితి శంకరువాక్యము 

నెమ్మనమునంబడ్డపాటు నిష్టలమయి నా 

కుమ్మలికంబు ఘటించెం ట్రి 

యమ్మగునే నన్ను నేంప నబ్దజ! నీకున్‌. 262 
అని యనేకప్రకారంబుల వితథమనోరథుండై చిత్రరథుం 
డాక్రందనంబు సేయ నయ్యర్థరాత్రంబునందు గురువియోగ 
వ్యధాదో దూయమాన మానసుండై యుమ్మలింపుచుంగ్రమ్ము 
వేదనల నపగతనిద్రుండగు ముంజభోజనరేంద్రుం డయ్యాక్రోశం 
బాకర్ణించి సంచలించి యిది యేమి పరిదేవనంబొక్కా? ఇప్పితృవన 
భూమి నుండి యుడుగక విడువనివేలంబై యతివేలంబగుచు 
సముద్ర ఘోషంబునుం బోలె భీషణంబగుచు వీతెంచుచున్నయది, 
దీని నరయుదము గాక యని కాలఖభైరవంబగు కరాళకరవాలంబు 
కేలం గీలించి శైలశ్చంగంబుడిగ్గుసింగంపుంగొదమయుంబోలె 
హర్య్యంబు డిగ్గ నుటికి పిజికిదనంబు వోందటిమి తతృపాణప్రభా 
పటలంబులం దమస్సముదయంబు విరియింపుచు నొక్కరుండ 


186 


ఉద్భటారాధ్యచరిత్ర 


యుక్కుదళుకొత్త నిర్జిద్రవేగంబున రుద్రభూమి డాయం జని 
తద్రోదనంబునకు నాదికారణంబగు నిశాచరు నుదారప్రభావాతి 
శయంబునంజేసి కనుంగొనం జాలి యతని నుద్దేశించి యిట్లనియె. 

262 


ఎవ్వండ వీవు ధైర్యమటి యేడ్చెద విచ్చట నెది కారణం 
బెవ్వండు నిన్ను నిష్ఫ్రపత నింట్రముచేసెను నేంటిదాంక నే 
నెవ్వని నిట్లు దుర్దశల కిక్కగంగన్లానంజెప్పుమన్న వాం 
డవ్విభుతోడ నిట్లనియె నల్లన గద్దదకంఠనాళుండదై. 264 


ఏమని చెప్పుదుంజెప్పిన 

నేమి యొనర్పంగంజాలు దీ విధి భువన 

స్వామియగునట్టి యీశ్వరు 

చే మును నియమింపంబడియెంజిరపుణ్యనిధీ! 265 


ఏ పుణ్యసాధ్వికడుపున 

నో పురుషవతంస! పుట్టువొందితి నా హృ 

త్తాపంబు పాపెనీ పలు 

కాపాదిత నవసుధారసావిష్కృతియె. 266 


అనఘవిచార! నాదు తెజంగంతయుం జెప్పెద నీదు పేరు పెం 
పును వివరింపు నా కనుడు భూవరుండిట్లను ముంజభోజుండన్‌ 
జనపతి నేను విశ్వబుధసంఘమతంబగు నిప్పురంబు నా 
యునికి దగన్‌ మదీయగురుండుదృటుం డారయ భూతపుంగవా! 267 


ఏను గురువియోగంబునంజేసి గాసిల్లి విసుగుచు నిర్ణిద్రదుఃఖంబున 
నిద్రలేక యేకతంబ యొక్క హర్యనస్థలంబున మేను వైచి 
యుండునవసరంబున నీ యాకందనం బమందంబగుచు 
వినంబడిన దీని నరయుదముగాక యని సరయంబుగా వచ్చితిం 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 187 


బొచ్చెంబుగాదు నీ తెజం గెటింగింపు మనుడు నయ్యంబరచరుండు 
హర్షాడంబరంబులు మనంబునంబెనంగొన ససంభ్రమంబుగాం 
బఅతెంచి కృతవందనుండై భూపురందరున కిట్లనియె. 268 


జనవర! మును హరువలనన్‌ 

వినియుండుదు నీ ప్రశస్తి వినుటకు ఫలమై 

కనుంగవకుం దోంచితి వింకం 

గనుంగొంటిని శాపమోక్షకల్యాణంబున్‌. 269 


వినవయ్య! భూప! నావృత్తాంతమెల్ల గం 
ధర్వనాథుండంజిత్రరథుండనంగం 
బరగినవాండ మున్పరమేశ్వరున కొక్క 
నెపమున ద్రోహినై కుపితుండదైన 
యద్దేవుకినుకంజయ్యనంబిశాచాకృతిం 
జేరితి నా తోడివారు నెను 
జేరి తత్భపకల్ని (శ్రీయుదృటారాధ్య 
గురు తనుధూమంబు వారయునాండె 


శాపమోక్షంబు గాంచునిశ్చయము వడసి 

యా వటంబున నుండితి నిన్నినాళ్లు 

కర్మమునంజేసి యిపుడు వర్షంబువారు 

ముక్తులయి చన నా కిట్లు మోసమయ్యె. 270 


ఆ గురుసార్వభౌమునకుంబ్రాణముప్రాణమవైన నిన్ను హృ 
'ద్రాగముతోడంగంటి వసుధావర! నెవ్వగలెల్లంబాసె నీ 

వే గతినైన నా కయిన యీ దురవస్థందొలంగంజేయు గు 
ర్వాగమదర్శితంబయిన యార్తజనావనవైభవంబునన్‌. 2/71 


188 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 


మదనధ్వంసిమనంబునం బొడమి సామర్థ్యంబుచే సాధుస 
మృదలక్ష్మిం బొదలించి విశ్వజనతామాన్యస్థితిన్‌ మించి దు 
ర్మదవాదిద్ని పసింహమైన భవదారాధ్యుండు నాకనతు 

చ్చదశం దీర్చ కుపేక్షంజేసె నకటా! సర్వజ్ఞుందైయుండియున్‌. 2/2 


ఆదినుదృటమూర్తి కామారిచేత 

నేను మొదలైన ఖచరులనెల్ల శాప 

ముక్తులుగంజేయుదని తలమోచివచ్చి 

నన్నుపేక్షించె నేండిట్టు నరవరేణ్య! 273 


ఎజుంగనివాండు గాండు నిఖిలేంగితవేది భవద్దురుండు తా 
మజచెనొ కాక యేను వటమందిరసీమం దొలంగి దిక్కులన్‌ 
గుటిచి బుభుక్షకై చనుట కొంత దలంపక వేగిరించి యే 

డ్రె శివునందు నయ్యె జగతీవర! యేమనవచ్చు నాయెడన్‌. 274 


కలుషవిదూర! యె నొకటింగంటి మనంబున మత్రచారమున్‌ 
దెలియనివాండు గాందు భవదీయగురుండు మదీయదుర్దశా 
కలనందొలంగంజేయంగలకార్యము నీ తలమోప నుండి కీ 
ర్తులంబొదలించుపొంటె ననుంబ్రోవక మానె విముక్తిలబ్దిచేన్‌. 275 


శరణాగతత్రాణసంరక్షణంబుచే 
వచ్చుపుణ్యంబు కైవసముసేయు 
దుఃఖాతురత్వంబు దొడికిన నోనాడం 
డామాటంజేయుదృఢప్రతిజ్ఞుం 
దడగుటకు సకలభూతాళి ప్రభూత హ 
ర్నంబున నచ్చెరుపడుచునుండం 
బ్రబ్బినపేరబ్బురంబున మజ్ఞారె! 
బళిబళలి యనుగడుపారవేగం 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 189 


గిన్నరులు పన్నగులు సిద్ధఖేచరులును 

జోల విద్యాధరులు గూడి పొగడుపలుకు 

లురుతరంబయ్యు దిక్కులు నొరసి మించి 

చూచుజనులకు నానందశోభచెంద. 2776 


ఇట్లు మంధానమహీధర మధ్యమాన సుధాప యోధిధ్వానంబు 
విడదంబింప నమ్మహీమహేంద్రుండు గంధ ర్వరక్షణార్థంబై 
(పాణబంధంబుతోడ నవంధ్యనందాధురంధరత్వంబు 
నంబంధింపంజేని గురు చరణన్మరణపారీణుందై కరాళకర 
వాలంబుంగేలంగీలించి శశాంకశేఖరుంగులించి. 27/77 


ఓ కందర్చవిరోధి! యో పురహరా! యో హస్తిచర్మాంబరా! 

యో కాంతాశ్రితదేహ! యో శశిధరా! యో పద్మగర్భార్చితా! 
యో కద్రూసుతహార! యో హరిహరా! యో మెరుబాణాసనా! 
ఆకర్ణింపుము నాదు విన్నపము దేవా! వామదేవా! శివా! 278 


కారణంబులు నీవ కార్యజాలము నీవ 
భావజ్జుండవు నీవ భావమీవ 
జనకుండవును నీవ జన్యవస్తువు నీవ 
ప్రాపకుండవు నీవ ప్రాప్యమీవ 
ఆధారమును నీవ యాధేయమును నీవ 
భోక్తవ్యమును నీవ భోక్తవీవ 
రక్షకుండవు నీవ రక్షణీయము నీవ 
హార్యంబు నీవ సంహర్తవీవ 


పూజకుండవీవ పూజ్యంపుంబొడవు నీవ 

వాచకుండవీవ తలపోయ వాచ్యమీవ 

జ్ఞానమును నీవ చూడంగ జ్ఞానివీవ 

నిటలలోచన! సకలంబు నీవ నీవ. 2/79 


100 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 


వదనాంభోజము లోచనత్రయభాస్వల్లీలతోంగూడం బ 
ద్మదళాక్షీమణి యో ర్హు మేనందిరమై మత్తిల్లంగన్‌ రూపసం 

పద సొంపొందియు రూపదూపవరతన్‌ భాసిల్లుచున్నట్టి ని 
న్నిదమిత్సంబని ప్రస్తుతింప వశమే? యీశాన! యొవ్వారికిన్‌. 280 


నీయంద పొదముచు నీయంద పొదలుచు 
నీయంద విలయించు నిఖిలజగము 
సకలచరాచరాసక్తుండవగు దీవు 
రత్నంబులోనిసూత్రమునుబోలె 
రజ్జువునందు సర్పభ్రాంతిపొడకట్టు 
కైవడింబ్రకృతి నీవై వసించు 
ననవద్య మచ్యుత మాద్య మాద్యంత వి 
రహితమై వెలుంగొందుమహిమవీవ 


విష్ణుండన రుద్రుండనంగ వాగ్విభుందనంగం 
దగిననామాంతరంబులు దాల్చి నీవు 

భ్రమము సమకూర్తు వెటుంగనిప్రాకృతులకు 

నీ మహత్త్వంబు చిత్రంబు నీలకంఠ!. 281 


పనివడి మున్ను శోచరులపాటులు మాన్పంగుటించి రేవతోం 
గనుంగొనినాంద వుదృటు జగన్నుతమూర్తి యతండు పూను ని 
ప్పని గొద యటయ్యెనేని పురభంజన! యెమి యనంగవచ్చు నీ 
యనుపమసత్ర్రభావ మకటా! వికటాచరణంబు చూపదే? 282 
అనుచున్‌ ఖేచరరక్షణార్థ మతిధైర్యస్ఫూర్తి చేపట్టి ప 

ట్టినతెంపున్‌ విడకున్న రాజునకుం గంలేకాలుండిష్టంబు నీ 
ననుకూలస్థితితోడ రాందొడంగెం దా రాగంబుపైనుండి గొ 
బ్బున నుక్షాధిపవల్గ్లనైకవిచలద్భోగీంద్రహారాళియై. 288 


ఉద్భటారాధ్యచరిత్ర 10] 


నవరత్నద్యుతిపుంజపింజరితనానాదిగ్వితానంబు సి 
ద్ధవధూగానవిశేషగుంభితముంబ్రోద్యత్మింకిణీకారవం 

బు విచిత్రాంశుకకేతనంబు నగుచున్‌ బొల్పొందు సుస్పిద్ధ హే 
మవిమానంబున వచ్చి నుదృటుండు కామద్వేషి పార్చ్వంబునన్‌. 284 


హరువెంటం జనుదెంచి రత్తటి విమానారూఢులై సిద్ధకి 
న్నరగంధర్వసుపర్వచారణమహానాగాధినాథుల్‌ మనో 
హరచామీకరభూషణప్రతతితో నా లోలహారాళితో 
నురుకాళ్ళీరరసాంగహారములతో నుద్దామహర్షంబుతోన్‌. 285 


వెండియు నక్కాండంబునం దక్కిన యక్షరక్ష్యకులవరేణ్యులు 
ననూనతపస్సారశరణ్యులగు కుంభ నికుంభ కుంభోదర నంది 
కేశ్వరభృంగిరిటి ప్రభృతిపారిషదపుంగవులును నింద్రాణ్యాది 
మాతృకలును నింద్రాదిదిక్పాలకులును వామదేవాదితత్త్వజ్జులును 
గరుడాద్యండజ మండలేశ్వరులును బ్రహ్మాదిప్రధానదైవతంబులును 
నద్దేవతాసార్వభౌమువి జుంద నమందానందకందలళిత 
పహృదయారవిందులై చనుదేర సరభసకరాసాలితభూరిభేరీ 
గభీరభాంకారంబులును రంభాదిత్రిదశపురంధ్రీ మంధరకళ్యాణగాన 
కళాకోలాహలంబును నమరతరుపరిగళితసుమనస్పముదయ 
సంభూతసాంద్రమధురసాస్వాదమదాంధ పుష్పంధయ రుంకారం 
బులును దుంబురు నారదప్రముఖముఖనిర్ల్దతనిరర్దళ జయజయశబ్ద 
సౌష్టవంబులును దిక్కులం బిక్కటిల మహోత్సాహంబునం 
బ్రత్యక్షంబైన యుక్షవాహునకుం బ్రదక్షిణప్రణామంబు లక్షీణభక్తి 
నొనర్చి ధరాధ్యక్షుండు కరకమల పుటఘటనాపాటవంబు నిటలంబు 
నలంకరింప నంకురిత పులకాంకురుండై యుదారస్వరంబున 
నిట్లనియె. 286 


102 


రగడ. 


ఉద్భటారాధ్యచరిత్ర 


శ్రీకంధర! గంధేభముఖజనక! శీతాంశుకళాశోభిజటాభర! 
కాకోదరవల్లభహారలతా కలిత! సుధీజనపద్మదివాకర! 
నిటలచటులశిఖినేతమ హోల్కా నిర్భూతాంతక! నమదాఖండల 
పటుకరుణారసభరితకటాక్షని, పాతకృతార్తీకృతబుధమండల! 
శ్రీమత్కైలాసమహీధరవర! శిఖరస్టలవిహరణపారాయణ! 
చామీకరభూమీధరబాణాసన! శిలీముఖనారాయణ! 
త్రిపురపురందధ్రీజనఫాలాంచల, తిలకమృగమదహరణశరచ్చట! 
కపటద్విపరాడ్ద్విపికులాధిప! కర్మశచర్మపటీవృతకటితట! 
హృతభవపాశ! మహామునిసేవా, హేవాకసమంచితపదనీరజ 
కృత! దురహంకృతిదక్షాధ్వరదశ, గీర్వాణశ్రీఘటపాటనపటు 
భుజగీకృతయువతిమహాసీ, మంతసరణి, సురుచిరసీమాధ్వన్యలసద్దుణ! 
చటులహిమాచలజామాతృత్వవ,శంవదబుద్ధిసమూర్దితసుక్షణ 
మిసమిసమనుబలువిసము సెకలకును, మెసవంైైకొనంగుత్తుక ధరియించితి 
నొసల నెసంగుశిఖియసమున మసరుమనోభవు మెత్తనిమెనిరియించితి 
బలువగు పరశువుపరుషముఖంబునం బరశుమహాసురవరు విదలించితి 
జలధరపటలము చెలువము గిరికొను సామజపతిదర్చం బెడలించితి 
పారమెజుంగక కవిసినమృత్యువు పాల నలుగుచుంగపాలము సించితి 
వారిమగంటిమి నెదురుజలంధరు, వాలుంగొని కడిమి యుదుగక కత్రుంచితి 
వారినిధులు సరి నేకార్దవమై, వోడియచూపిన వటమైతివి భళి 
దారువిపినమునిచపలాక్షులచి, త్తములు గలంచుట కావట మైతివి 
హరివాణీరమణులు నిన్నరయ న,హంకారము చూపిన మిన్నందితి 
అరుణజటామందడలమధ్యమున సు,రాపగ నెలకొనం గడుంజిన్నాందితి 
బహుకాలము తహమొనరించిన ధన,పతి చెలికారము నుషకృతి చేసితి 
మిహిపదమగు సొబగున గినిసినక్రతు, మృగమును బలుదెగగొని పదనేసితి 
యాజుమొగంబులంగనుపట్టిన విజ, యాధికునిం గుమారకుంగాం గాంచితి 


ఉద్భటారాధ్యచరిత్ర 103 


వాజఖుదళంబులమంత్రకుసుమమున, నలిరాజముక్రియ లలింగ్రీడించితి 
వాడనం బెన్నకుంగాం దత్మాంతప,యోధరమున నోహోయనిపలికితి 
కడుంబ్రియమున బాణాసురుమోసలంగాచుటకును నిరవధికృప చిలికితి 
బలువిలు గొని నిబ్బరముగ మోందిన,బలమర్దననందనుం జేపట్టితి 
దళదళఠమనుముమ్ములుకులమెఖుంగులు, దట్టపజణుచుశూలము చేపట్టితి 
నవముక్తాఫలవర్జంబున గగ,నము మోచిన నందెన బల్లించితి 
అవితథమై సర్వధురావంబగు, నయ్యిశ్వరశబ్దముం జెల్లించితి 
సకలచరాచరసృష్టిస్థితిలయ, సంధానము నీ పాలిదయై తగు 
నకలంక మమేయ మనుత్తమమగు, నా పరతత్పవిభూతియు నీదగు 
నిను నింతంతని గురుతింపంగ నా, నీరజభవముఖ్యులు నేర రనంగ 
ఘనభవపాశనిబద్దులు మాద్భ, గను లర్టింతుం? నీ మహిమంగనంగ 
భక్తజనావనపరతంత్రత చేేపట్టుము నన్ను గుణత్రయభాస్వర! 
భక్తిముక్తిఫలదాయక శంకర!,భూతేశ్వర! యైశ్వర్యవికస్వర! 287 


ఈ చందంబునంబొగడు మ 

హీచక్రాధీశుమీంద నీశ్వరుండు కృపా 

గోచరకటాక్షప్రాత 

ప్రాచుర్యం బొదవం బలుకు బలుమృదుఫణితిన్‌. 288 


మెచ్చితి నిను ముమ్మాటికి 

నిచ్చెద వరమెద్దియైన నీ వడుగుము శ్రీ 

మచ్చరిత యనుండు భూవరుం 

డచ్చంద్రకిరీటుంబలుకం బ్రాంజలి యగుచున్‌. 289 


కరుణ యొకింత చిత్తమునంగల్లినమేటివి నీవు పార్వతీ 

శ్వర! తరుణేందుశేఖర! దివస్పతిముఖ్యనిలింపమౌళి ని 
ర్దరతరుపుష్పనిర్ణత పరాగవిరాజితపాదపద్మ! ళ్లో 

చరవిభు నీతనిన్‌ మనుపు శాపమువాయ ననుగ్రహింపవే. 290 


104 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 


నీయందు నుదృవించిన 

యా యుదృటగురునిపూన్మి యీడేర్చుటకై 
శ్రీయుతుంజేయు మితని వా 

లాయమ్ముగం దరుణహరిణలాంఛనమకుటా! 


అనుచున్‌ వేదశిఖావతంసమగు నయ్యదీంద్రజాజానిప 


ద్వనజాతద్వితయంబుపై నృపుండు గంధర్వేశ్వరుం బెట్టి ఖో 


2౦1 


రున దండాకృతి దోంప శంభుండును గారుణ్యంబుతో లెమ్ము లె 


మృని తళ్టేచరుమౌళింజేర్చె వరదానాస్రస్తమున్‌ హస్తమున్‌. 


ఆ నిఖిలాధినాథుశుభహస్తము మస్తము మోచినంతం దే 
జోనిధియై మణీమయవిశుద్ధసువర్ణ కిరీటహారియై 
మానితహారగుచ్చరుచిమండలమండితుండై వియచ్చరుం 
డానినవేడ్మతోడంబ్రమథాకృతిందాల్చె విచిత్రసంపదన్‌. 


రాజగురుభక్తికిని భక్తరాజిపాల 
శంకరుండు గోరికంది వశంవదాత్ముం 
డగుటకును సర్వభూతంబు లౌర యనుచు 
నద్భుతావేశ మొదవంగ నఖినుతించె. 


అంతట నిఖిలజ్జుండగు విరూపాక్షుం డ 
త్యనుపమభక్తిసమ[గ్రుండైన 
క్షితిపతిగురుభక్తికిని జిత్తశుద్ధికి 
సూనృతపాలనస్ఫురణ కార్త 
రక్షణశక్తికింబ్రముదితస్వాంతుండై 
పలుకు నవ్విభు మహీపాలచంద్ర! 
వినుము నీ యనవద్యవృత్తంబునకు మోద 
మందితింబటుశక్తి నుర్వి నింకం 


92 


ఐ94 


ఉద్భటారాధ్యచరిత్ర 195 


గొన్ని సమములు పాలించి కూర్మి వెంచి 

దిశల నిర్మలసత్మీర్తిం దెలివి నించి 

నాదుసాలోక్యలక్ష్మి పొందంగంగలవు 

పొమ్ము మది సంశయము మాని పురమునకును. 295 


అనునవసరంబున హర్నోత్మర్షంబున నద్భుతప్రాభవుండగునుదృటుం 
డనుకంపాసంపదభఖిరామస్వాంతుందై కృతవందనుండగు 
నమ్మహీకాంతు నహీనాశీర్వాదంబుల నాదరించె తక్కినసురకిన్నర 
గరుడోరగాదులు నాదరంబున నతనింటబళశంనించిరి. 
చిత్రరథుండును వసుంధరాకళత్రు నగ్గింపుచుంగుంభనికుంభ 
ప్రభృతులగుప్రమథులం గూడి నర్తించె నంతకాంతకుండు 
నంతర్జానంబు సేసె నిట్లు చరితార్థుండదగుముంజభోజుండు 
నిజనగరంబుంబ్రవేశించె నంత. 296 


నీతియుం బెంపు సొంపు నతినిర్మలకీర్తియుందేజమున్‌ మహా 
ఖ్యాతియు వృద్ధింబొందంజతురంబుధివేష్టితభూస్థలంబు నె 
కాతపవారణంబుగంబ్రయంబున నేలుచునుండె వైభవో 
పేతుండు ముంజభోజుండు మహేంద్రుండు నాకముంబ్రోచుకైవడిన్‌. 297 


అనవుడు నమ్మహర్చ్నులు హర్షంబున నా రోమహర్శణి కిట్లనిరి. 298 


అంచితపుణ్య! లక్ష్మికిరవై తగునుదృటమూర్తి నిత్యని 
ర్వంచితభద్రకీర్తి నఘవారణ! వింటిమి ముక్తికామినీ 
చంచలదృగ్విలాసముల సౌఖ్యము గంటిమి పూర్ణ శేముషీ 
కాంచనగర్భ! నీ వలన గాఢతరాఘతమంబుంద్రోచుచున్‌. 299 


మున్నుదృటారాధ్యులకు సంతానంబు గలదని తన్నిర్యాణ 
కాలంబునం గొంతవివరించితి నమ్మహావంశంబు వర్ధిల్లు తెజం 


106 


ఉద్భటారాధ్యచరిత్ర 


గెతింగించి మమ్ముం గృతార్భులం జేయవే యనుడు నతం 
దడమ్మహర్చుల కిట్లనియె. 300 


వినుండీ మామక దేశికోత్తముండు సద్విద్యావిమర్శాత్మకుం 
దనఘుం డాధ్యుండు సర్వశాస్తవిదుండావ్యాసుండు నానందముం 
దనరన్‌ నన్నుంగృతార్థుం జేయంగను నిత్యం బీశ్వరధ్యాన పూ 
జనముం దత్సుతభక్రబాంధవకథాసద్దోష్టి బంధించినన్‌. 301 


పరమానందరసాబ్ధిందేలి కరుణాపారీణ నా కిష్టమౌ 
హరుభక్తావనుసత్మథ్రాశవణ మాజ్ఞాపించి జన్మాంబుధిన్‌ 
దరణంబొందంగంజేయవే యనిన నా ధన్యుండు నే తత్మథన్‌ 
వరదుండై వినంబల్మె మున్నటుల నే వర్ణింతు మీ కిప్పుడున్‌. 302 


ఆ గంధర్వులశాపకారణముచే నార్యాకళత్రుండు త 

త్ర్యాగంబున్‌ వరమిచ్చి వారికిని నాత్మాబ్టోద్భృవుం గూర్చితా 
రాగంబందునంబల్మ్కె నుద్భట త్రిలోకారాధ్య! నీ విప్పుడు 
ద్వేగంబొప్పంగ మర్యదేశికగుణావిష్టుండవౌ టొప్పగున్‌. 308 


భూనుతమైనకాశి యనుపుణ్యమహానగరంబునందునన్‌ 

నేనును విశ్వనాథుందన నిల్చితి మద్ధదయాబ్దికర్ణికన్‌ 
మానుషరూపివై విబుధమానవకోటులు విస్తృతాత్ములై 

స్‌ నిజదివ్యదీప్తింగని నివ్వెరగందుచు నుందు రందఖున్‌. 304 
అట్లుగావున. 305 
మా యంశంబున నుదృవించి చతురామ్నాయాగమార్జాంతర 
స్థాయిప్రస్ఫుటవీరశైవవిధిసిద్ధాంతంబు నల్దిక్కులన్‌ 

న్యాయం బొప్పంగం బేసి మానవహృదానందంబుగా శిష్యులు 
(చ్రాయంబొందంగటాక్షదీక్షలను సంరక్షించు భద్రాత్మకా! 306 


ఉద్భటారాధ్యచరిత్ర 1097 


నీ వంశం బభివృద్ధింబొందు జగతి న్నీరేజసంతాన స 

ద్భావం బొప్ప ననేకు లార్యు లతులప్రఖ్యాతకీర్తు ల్మహా 
శైవస్థాపితవేదశాస్తవిదులై శాసింతు రారాధ్యతన్‌ 

రీవిన్‌ లోకములందు నాదు కృప రెట్టింపంగ వారందణఖున్‌. 307 


కావున మదాజ్ఞంగైకొని 

భావింప నయోనిజననపద్ధతి దెలుపన్‌ 

గావింపుము గంధర్వులం 

బ్రోవంగ శైవాగ్నిధూమమును నైక్యమునన్‌. 808 


అనిన నౌంగాకయని శివునాజ్ఞ ( జేసి 

నాకు సాహాయ్యుందవుకమ్ము నన్నియెడల 

ననిన నట్లని వరమీయ నంత విశ్వ 

నాథు ఘర్మజలంబున నవతరించిె. 809 


అంతట వేదవేదులగు నార్యు లురస్థితలింగ పేటికా 

భ్యంతర హేమసూత్రఘటనం(చన)భితబ్రహ్మ తేజమున్‌ 
కంతుశతాంగసౌష్టవము గర్భగ్భహస్థితిదివ్యరూపమున్‌ 
వింతగంజూచి చూచి మది విస్మయ మొందుచుంజిత్రరూపులై. ౩10 


ఈ మహిమ యొట్టిదో మన 

కామితముం గూర్చందలంచి కాశీపతి దాం 

(బ్రేమన్‌ బ్రత్యక్షంబై 

పామరులను బ్రోవంగురువిభావముందాల్సెన్‌. 311 
అనుచున్‌ మౌనము తోడ విశ్వపతి నాత్మాబ్దంబునం జేర్చినం 
తన గన్నోడ్చు ఘటిల్లె(వారలకు నా ధ్యానంబుమైతోంచ ని 
ట్లనియెన్‌ మామకహంశు నుదృటు సమాఖ్యారాధ్యశబ్దంబు చూ 
చిన తద్పహ్మముఖోదృ్భవోత్తమముచే విఖ్యాతింజెందెన్‌ భువిన్‌. 312 


108 


ఉద్భటారాధ్యచరిత్ర 


శంక యొకింత లేక ద్విజసంఘము లెల్లెడంగూడి పాపముల్‌ 
నింక షడక్షరీమనుపు నీమముతో నుపదేశమొంది త 
త్పంకజపూజలన్‌ దనిపి పావనమై తగుకన్యకాది భ 
వ్యంకరదానముల్‌ ఒసంగి వర్ధిలుం డీ గురుమూర్తి దీవనన్‌. _ 313 


అని కాశీవిశ్వేశ్వరుం 

దనుపమ మృదుమధురఫణితి నాడిన మోదం 

బున మేలుకాంచి యుదృటుం 

గని తచ్చరణముల వ్రాలి కాంక్ష నుతించిర్‌. 814 


ఆ వార్తల్‌ విని రాజమంత్రిసచివ వ్యాపారముఖ్యుల్‌ ప్రభుల్‌ 
శైవోద్ధారునింగోటి మన్మథసమశ్రావ్యాంగునిన్‌ ఉద్భటున్‌ 

సేవిం చీశ్వరమంత్రదీక్షల శుభథశ్రీ లొంది గ్రామాలయ 
ప్రావీణ్యంబగు దానముల్‌ ఒసంగ నారాధ్యప్రభన్‌ వర్ధిలెన్‌. 3165 


ఉత్తరశైవదీక్షల గురూత్తముండుదృటుం డీ ద్విజాళి యం 
దుత్తము లిష్టలింగులని సూక్తులు చెప్పియు లింగధారణల్‌ 
కుత్తుకలందుంగొందజకుంగూర్చంగ రాజులు మంత్రివర్గముల్‌ 
చిత్తములుంజిగుర్పంగను శిష్యులునై గురుపూజ చేయంగాన్‌. 316 


గురుచరలింగపూజ లొనగూర్చంగ నుదృటు కంతంగంతు సం 
హరుండు ప్రసన్నరూపమున నన్నియుందానయి నిత్యనీమముల్‌ 
జరుపంగ వచ్చి తత్మమము సాంగముగా నొనరింపంజేసి యీ 
కరణి నదృశ్యుండై మెలంగంగా మహిమాన్వితుండయ్యె నుర్వరన్‌. ౩17 


తద్భుధులలో సుబుద్ధి యన్‌ధరణిసురుండు 
సుగుణమణిగుణసౌాభాగ్య సుందరి యను 
పేరుగలిగినకూంతురం పెండ్లి చేసె 

నుదృటారాధ్యునకు నీశ్వరుండు దెలుప. 818 


బ్‌ 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 1009 


అట్లు గావున. 819 


శ్రీకంఠాపరమూర్తి దుర్మతలతాశ్రేణీలవిత్రంబు సు 

శ్లోకున్‌ సంతత తత్త్వదర్శనపరున్‌ శుద్దాత్ము నాచార్యచూ 
డాకల్చంబు వినమకల్పకము వేదాంతార్థనేతృత్వ ల 
క్ష్మీకంజాసను సాంద్రభక్తింగొలుతున్‌ శ్రీయుదృటారాధ్యులన్‌. 320 


జనియించెన్‌ హరుమానసంబునంబిశాచత్వంబు మాన్పించి ది 
వ్యనికాయంబుల శంభుమూర్తిం గనం జేయంజాలెంగైలాసశై 

ల నివాసంబునం గట్టెంబట్టము బుధశ్ల్హాఘార్దత న్మీందటన్‌ 
జననప్రాభవపుణ్యముక్తి కతని శక్యంబె వర్ణింపంగాన్‌. 321 


పరశమాకరలబ్ధవర్ణపుంగవులచేం 

బోలె విజ్ఞానవిస్ఫూర్తింగాంచి 
దృఢసత్రృభావనత్తీర్ణోదకములచేం 

బోలెం బావనవృత్తిం బొందంజాలి 
శారదారంభవిస్మేరేందు రుచులచేం 

బోలె నాహ్లాదంబు చాలందాల్చి 
చారుప్రభాసాంద్రజాతిరత్నములచేం 

బోలె నలంక్రియాశ్రీల మెఅసి 


వరలు నిఖీలజగంబు లెవ్వానివిమల 

భద్రగుణములచే నట్టిభాగ్యశాలి 

వివిధసేవకసంకల్ప దివిజసురఖి 

యుదృటస్వామి యద్భుతోద్యోగి వెలయు. 322 


అధ్వనీనులు చతురామ్నాయవీధికి 
కాందిశీకులు పరనిందగుఅించి 

భారవాహులు పు(ణణ్య్ర)పరిపాక కలనచే 
దూరదర్శులు తత్త్వసారదృష్టి 


ఉద్భటారాధ్యచరిత్ర 


కర్మరు లభిలసత్మర్మకల్పన గూర్చి 
దానశౌండులు పెట్టందగినయెడల 
జాగరూకులు శంభుసంపూజనాకేలి 
నైష్టికు లనవద్యనిష్టకలిమి 
సకలదేశికరాజన్యమకుటనూత్న 
రత్నకోరకమై బుధారాధ్యుందైన 
యుదృటారాధ్యవంశపయోధిం బుట్టి 
నట్టి గురుచంద్రులభీలధర్మార్థవిదులు. 38283 


ఇట్లఖిలజగజ్జేగీేయమానంబగు నమ్మహాభాగువంశం బతిశయ 
సౌభాగ్య భాగ్యజనకంబై క్రమక్రమంబునం బక్షమాసర్వయన 
సంవత్సరంబు లతిక్రమించి వివేకంబునకు నాకరంబును, 
విభవంబునకు6 (ప్రభవంబును, ధర్మంబునకుంగూర్మియు, 
భ్యద్రంబులకు ముద్రయు, బుణ్యంబునకు శరణ్యంబునై 
పినాకశరాసనుశాసనంబున నాంగీరన బార్హస్పత్యభార ద్వాజ 
గోత్రంబునకుం బాత్రంబయ్యె నందు కల్లోలినీపల్లవికునందు 
వాల్లకోల్లాన కరుండగు వేల్చుపాలుపున విశాలాళక్షీవల్ల 
భుండు...మల్లికార్డ్జునగురుండుదయించు నతందు. 3౩24 
ప్రణమద్భూపకిరీటకోటిఘటితద్రాఘిష్టరత్నచ్చటా 
ఘృణికిమ్మీరితపాదపద్ముండు బుధక్షేమంకరుం డింద్రవా 
రణదంతాంచలరంగరంగదురుసారస్పారసత్మీర్తి ని 

(ర్లణితేశాగ) మతత్త్వపారగుండు శ్రీరమ్యుండు సౌమ్యుండిలన్‌. ౩25 


ఆ మల్లికార్డునగురు 

స్వామికిం (బోలయగురుండు జనియించి దిశా 
సామజకర్ణపుటీతట 

చామరలతికాయమానసాంద్రయశుందై. 326 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 201 


శాంకరీదేవికి షణ్ముఖుండునుబోలె 
నా ప్రోలనార్యునర్థాంగలక్ష్మి 
మైన శాంకరికి సయంభువుగారు జ 
నించు భద్రాంబికానేత యగుచు 
( నార్తలోక భయాపహర్తయై ) శ్రీభవా 
నీ భర్తయై మహాప్రాభవమున 
గల్టువారలకు శంకరదేశికస్వామి 
యావిర్భవించు నా యలఘుమతికి 


గౌరమా ప్రాణనాథుండు కంబుయశుండు 

సోమనాథయ్య యాయనసూనుండొప్పు 

లింగనారాధ్యుం డారాధ్యలేఖవిభుండు 

మల్లికావల్లభుండు కీర్తిపల్లవుండు. 327 


మానాథప్రవణాత్ముం డాత్మవిదుం డామ్నాయార్థసారైక వా 
వనజిహ్వాంచలుండంచితస్కృతికథావ్యాసుండు చార్వాక జై 

న నదీవల్లభకుంభసంభవుండు జన్మంబొందు మన్మయ్యలిం 
గనకున్‌ మల్లమకుం గుమారుండయి గంగాంబామనోభర్తమై. 828 
పర్వతరాజధైర్యుం డదఘపర్వతపర్వతవైరి సత్ర్రభా 
పార్వణశర్వరీశ్వరుం డపారకృపావరతంత్రబుద్ధి సౌ 
పర్వణధేనురత్నతరుభంగదదానగుణాధ్యుండుర్వరా 

పార్వతిభైన పార్వతికి భర్త దగు(న్‌) మలికార్జునుండిలన్‌. 329 


ఆగమవిద్యాత్మిక యగు 

నాగమకున్నాథుండగుచు నానావిధ స 

ద్చోగమహేంద్రుండు పుట్టుసు 

రాగమహాధైర్యుండార్యుందై పతి దానున్‌. 880 


202 


బ్‌ 


ఉద్భటారాధ్యచరిత్ర 


ఆ జంపతులకుంగలిగెడు 

భూజనమందారశాఖీ పురహరపూజా 

(భ్రాజిష్టుండు పుణ్యఫల 

శ్రీజన్మస్టలము చంద్రశేఖరుండెలమిన్‌. 931 
గంగామౌళిపదాబ్దభృంగము మరుత్మంజేక్షణావర్తు లో 
త్తుంగస్నిగ్రపయోధరద్వయతటీదోర్మూలవాటీమ చ 
ర్చాంగీకారసమర్హ, కీర్తినిధి శైవారాధ్యముఖ్యుండు వే 
దాంగార్జాత్ముండు చంద్రశేఖరుండు భవ్యప్రాభవుం డుర్వరన్‌. 332 


కువలయోల్లాసంబుంగూర్చ్పుట శశియయ్యు 
దోషాకరత్వంబు దొడుకందెచట 
విపులవాగ్వృత్తి దర్వీకరేశ్వరుండయ్యు 
జిహ్మసంచారంబుసేయండెచట 
కమలావివర్థనోత్మంఠ సూర్యుండయ్యు 
రాజదూరస్థితింగ్రాలండెచట 
దివ్యభోగస్పూర్తి దేవతావిభుండయ్యు 
గోత్రవిభేదంబు (గూర్చండెచట) 


( సర్వసాధకతన్‌ ) సురశావి యయ్యుం 

గొయ్యదనమున వర్తింపంగోరండెచట 
నఖిలమంత్రరహస్యసిద్దాంతవేది 

చంద్రశేఖరగురురాజచక్రవర్తి. 3383 
సాద్యప్రీజనగీతకీర్తి పరమైశ్వర్యాద్యవిద్వన్నికా 

యధ్యేయోన్నతి చంద్రశేఖర ( గురుం డామ్నాయ పారీణులన్‌ 
సుధ్యాస్ఫోటితజాహ్నవీసు(తు)లం గాంచున్‌ బుత్రులన్‌ మన్మనా 
రాధ్యారాధ్యసమాఖ్యులన్‌ దినమణిప్రాలేయరుజ్మిత్రులన్‌. 334 


ఉద్భటారాధ్యచరిత్ర 203 


ఇది యుదృటదేశికమణి 

సదభఖీినుతాచారభావిసంతతిచందం 

జొదవించు నీ ( కథా[గ్య్రము 

మదన విరోధి దయని )ఖిలమంగళసిద్దుల్‌. 385 


సారమతులట్లకుజనులు 

హారిశివస్తోతమునకు హర్షింప రకూ 

పారములు (వోలెనూతులు 

కైరవహితురాకంబొంగంగా నేర్చునొకో!. 886 


కావున మహా ( శ్రద్దాధురీణులు ) మాహేశ్వరాచారపారీణులు 
గావున నవరటత్రిపురారియగు నుదృటారాధ్యులచరితంబు 
వినుటకుంగాంక్ష చేసితిరి ఏనునా నేర్చుచందంబున నుపన్యసించితి 
నిందునను గుణంబు పరి[గ్రహించి ( యానందించిరి. “మీకు శు 
భంగుగాక! లోకాస్సమస్తాస్సుఖినోభవం” ) తని సూతుండు 
శౌనకాదులకు మేదురామోదంబు సంపాదితంబుచేసి వారిచేత 
సంభావితుండై యధేచ్చంబుగం జనియె నని. 887 


ఈకథం జదివిన వ్రాసిన 

లోకులు భవబంధములకు లో ( గక ప్రమథుల్‌ 

జేకొన నీశా ) నమహా 

లోకంబున నుండంగలరు లోకులు మెచ్చన్‌. 338 


అనహంకారనిరంకుశప్రతిభదివ్యస్త్రీ సద్వర్తుల 
స్తనకుంభద్వయగంధసారనవముద్రాకల్పనానల్పశో 
భనకీర్తిప్రియ విప్రపూజనపరా భా ( స్వద్దిరా యాథ్రితా 

వనభా ) వా పితృవంశ శంభుపదసేవాసావధానాత్మకా! 339 


204 ఉద్భటారాధ్యచరిత్ర 


క. నటదనమ నేత్రజూటీ 
తటతటినీచటులనినదధారారజియో 
దృటభేరీభాంకార 
న్ఫుటఘటనా యాచకౌఘశోకత్రుటనా! ౩40 


మా. (సారవి) శాలసుధీమణిజాలవచస్తుతసాంద్రకృపా 
హారిప్రతాపజితాంబుజబాంధవ హారహిమోరసుధా ( నవనీ ) 
హారమరాళమహారమణీయమ, హాస్సుటకీర్తి గృహాకులని 
స్తార ( వివత్పరితప్త జనావళితా ) రకనవ్యసుధానిధీ. ౩41 


గద్యము. 
ఇది శ్రీమదేలేశ్వరగురువరేణ్యచరణారవిందషట్పరణ సకలకళాభరణ 
రామనార్యసుపుత్ర సుకవిజనమిత్ర కుమారభారతీ 
బిరుదాభిరామ రామలింగనామధేయ ప్రణీతంబైన 
శ్రీమదుదృటారాధ్యచరిత్రం బనుమహా 
ప్రబంధంబునందు సర్వంబును 
దృతీయాశ్వాసము 
సంపూర్ణము. 


